శ్రీ వేటూరి ప్రభాకరశాస్రిగారి సంపూర్ణగ్రంథావళి 


శ్రీ వేంకటెశ్వర లఘుకృతులు 


సంకలన కర్త: 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్రి 





ప్రచురణ 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం 
తిరుమల తిరుపతి దేవన్థానములు, తిరుపతి 
2013 


57! 6౧|౧2665౪/2[2 ఓ26[0641౧౪€611౬| 
7 ఏయి! ౨120021812 52507 


1.10. ౧61191౦645 ౧4౦10260౧5 56౧165 10. 


(ఆతి! ౧18౧౧6 గ656౧/66 
2013 
6౦౧165 : 1000 


౧||1066.[౧5........2222 22: 


౧1015066 0/ 


1.6. ఆ(౦౧౬|,1.[ీ.5., 
60౮60666౪6 0గ|౦6% 
1104000212 11౧6026 ౦లఅ/2560)20౧2౧05, 
11060261 -51/ 501 


౧.1.౧. 5/%౧54/0%., 1.1.0. 11040206. 


౧౧౧666 26 
11040212 11660261 0౦6/౭2506020౧2౧5, ౧౧౪55. 
11000261. 


4ఓం నమో నేంకబోరాయ 


ముందుమాట 
యం,జి.గోపాల్‌ ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి. దేవస్థానములు, 
తిరుపతి. 


తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల్లో ధార్మిక చింతనను కలిగించడంతో 
పాటు ధార్మిక సాహిత్యాన్ని ముద్రించి విశేషంగా ప్రచారం చేస్తున్నది. 
తిరుమలలో వెలనిన అఖిలాండకోటి బబవ్మోండనాయకుడైన శ్రీ 
వేంకటేశ్వరస్వామి పై భక్తిభావనతో రచనలు చేసినవారెందరో ఉన్నారు. వారిలో 
అన్నమయ్య ప్రప్రథముడు. అన్నమయ్య రచించిన తాళపత్రగ్రంథాలనేగాక 
ప్రాచీనకవుల తాళపత్రగ్రంథాలను కూడా సేకరించి పరిశీలించి, పరిష్కరించి 
అచ్చువేసిన పరిశోధకులలో అగ్రగణ్యులు శ్రీమాన్‌ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. 


కీ.శే. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు క్రీ.శ. 1888 ఫిబ్రవరి 7వ 
తేదీన కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లిలో శేషమ్మ, సుందరశాస్త్రి అనే పుణ్యదంపతులకు 
జన్మించారు. సంస్కృతాంధ్రభాషలో విశేషపాండిత్యాన్ని సంపాదించిన 
శాప్రిగారు మద్రాసులో కొంతకాలం తెలుగుపండితునిగా పనిచేశారు. తర్వాత 
మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారంలో పరిశోధక పండితునిగా 
పనిచేసి అనేక గ్రంథాలను వెలుగులోనికి తెచ్చారు. ఉత్తమ పరిశోధన 
[గ్రంథాలను పరిష్కరించి ముద్రించారు. తిరుపతిలోని తి.తి.దే ఓరియంటల్‌ 
కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తూ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనల 
రాగిరేకులను పరిష్కరించి వెలుగులోనికి తెచ్చారు. ఎంతోమంది శిష్యులను 
ఉద్దండపండితులుగా తీర్చిదిద్దారు. 


యోగివర్యులు, ఉత్తమపరిశోధకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, 
ఆత్మదర్భనులైన శ్రీ శాస్త్రిగారి సాహిత్యసేవను గుర్తించి తి. తి. దేవస్థానంవారు 
2007వ సం॥లో శ్వేతభవనంలో “శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠాన్ని” 


స్థాపించారు. ఈ పీఠం స్థాపించిన నాటినుండి వారు పరిష్కరించి రచించిన 
(గ్రంథాలను ముద్రించి ఆంధ్రసాహితీ లోకాని కందించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానం., శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం శ్రీకారం 
చుట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికి సుమారు పది (గ్రంథాలకుపైగా 
ముద్రించింది. ఈ వరున క్రమంలో వచ్చిందే త్రీ వేంకటేశ్వర 
లఘుకృతులు” అనే గ్రంథం. ఈ [గ్రంథాన్ని తెలుగు సాహిత్యాభిమానులందరు 
తప్పక ఆదరించి పఠించగలరని ఆశిస్తున్నాము. 


(యం,జి.గోపాల్‌ ) 


తొాలిపలుకులు 
(తృతీయ ముద్రణలోనిది) 

విమర్శగ్రంథములే కాక శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామివారి 
మీ6ద వెలసిన ప్రాచీినరచనములెల్లంగూడ6 బ్రకటించుటయే మా 
సంకల్పము. 

స్వామివారి మీ6ది రచనలనన్నింటిని వేర్వేర నీ క్రింది తీరున 
విభాగింపవచ్చును. 
1. శ్రీ తాళ్లపాకవారి రచనలు 
2 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
3. శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యకథాప్రబంధములు. 
4. _ శ్రీ స్వామివారి కర్పితములైన, కాని, ప్రాచీనకృతులలోని స్వామివారి 

స్తుతి వర్ణనాత్మక రచనాభాగములు. 


1. పై విభాగములలో తాళ్లపాకవారి రచనలు గొన్ని యిక్కడనే 
యిప్పటికే ముద్రితములయినవి. కడమవి కడముట్ట ముద్రితములు 
గానున్నవి. 

2. శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు : ఇవే ఇప్పుడు ముద్రితము 
లైనవి. 

3. శ్రీ వేంకటేశ్వరమాహాత్మ్యకథా ప్రబంధములలో నిప్పటికే 
యితరత్ర ముద్రితములయినవి తరిగొండ వేంకమాంబ వేంకటేశ్వర 
మాహాత్క్యాదులు గాక శ్రీనివాసవిలాససేవధి మొదలగు ప్రాచీన రచనలు 
ప్రశస్తమయినవి మెమే యింక నిక్కడ ముద్రింపనుంటిమి. 


4. ప్రాచీనగ్రంథములలోని శ్రీవేంకటేశ్వర వర్ణనాస్తుతులనెల్ల 
మేమే సేకరించుట జరుగుచున్నది. ప్రశస్తములయిన యీ ప్రాచీనకవుల 
రచనలనెల్ల నొక సంపుటముగా ముద్రింతుము. 


త్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


పయిపేర నిప్పుడు ప్రకటితములయిన యీ సంపుటములోని 
రచనలెల్ల నింతదా6క నెవ్వరును బకటింవనివే. ఇందుంగొన్ని 
ప్రశస్తమయిన రచనా పాటవము గలవి. స్తుతిమాత్రసుందరములు కొన్ని. 


వీని వివరణము : 


వేంకటాచల విహార శతకము : ఇది మంచి రచనా నైవుణి 
గలది. రచయిత పేరెజు6(గరాదు'. 98 పద్యములే దొరకినవి.” లోపించిన 
రెండు పద్యములలో రచయిత పేరు తెలుపుకొనెనేమో. బ్రాహ్మణుడను 
నీ సొమ్ముదిన్న కవిని అని రెండుచోట్లంగవి తన విషయము చెప్పుకొన్నాడు. 


ఇది క్రీ.1700 శతాబ్ది యుత్తరార్థమున మహమ్మదీయుల 
మూలమున6దిరుపతి (పప్రాంతముల విన్లవము జరుగుచుండగా 
రచితమయినది. ఈ విప్పవరీతి నేండు తెలంగాణమున రజాకార్లు జరపిన 
విప్లవము తార్కాణించుచున్నది. 415, 17, 23, 24, 27, 30, 37, 38, 42, 
43, 50, 53, 57, 76, 77 పద్యములఈ జదివిన నా సంక్షోభగాథ కనులకు 
గోచరించి పాఠకుల గుండెలకు జడువును, జలదరింపును, గొలుపును. 
దిగువ తిరుపతిలోంగూడ నాండలజడి చాల జరగినదట. 


వేంకటరవుణ వేంకటేశ్వరళతకములును, వేంకటాచల 
ధామతారావళియు : ఇవి స్తుతిసుందరములయిన తేటరచనలు. తొలి 
గ్రంథమునకు6గర్త వెచ్చా ధర్మపురి. కడపటి రండు గ్రంథములకు6గర్త 
- ధర్మపురి వెంకటశాస్త్రి. 


పంకజాతభవాండేశ శతకము : తారావళి యనందగినట్టు 28 
పద్యములే యిందు దొరకినవి. ఇది శతకమే యని స్పష్టముగా. జెప్పం 
జాలము. రచనము చక్కంగా స్తుతి సుందరముగా నున్నది. రచయిత 
'పేరెజబుంగరాదు. 


వేంకట శ్రైలనాయక శతకము : ఇదియు స్తుతిసుందరమైన 
రచనము. రచయిత పేరెజు6(గరాదు. 


వేంకటేశ్వర వంచకము : ఇదియు. బైదాని వంటిదే. రచయిత 
పేరెజుంగరాదు. 
1. శ్రీవేంకటేశ్వరలఘుకృతులు ముద్రణసమయంలో విద్వాన్‌ కట్టానరసింహులుగారు 
వేంకటాచల విహారశతక కర్త “నల్లకాల్వ వరకవి సీతాపతి” అని తేల్చుటకు ఆధారమైన 
మెకంజీ కైఫోయత్తు పీఠానికి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. 


2. గ్రంథముద్రణ సమయానికి మరోరెండు పద్యములు ఆచార్య 3.జె. కృష్ణమూర్తిగారు 
అందించారు. వారికి కృతజ్ఞతలు. ఆ రెండు చివర చేర్చబడినవి. 


వేంకటాచలేశ శతకము : ఇది మంచి రచనా చమత్కృతి గలది. 
అసమగ్రముగా రచయిత పేరెజుంగ రానిదిగా దొరకుటయ్యెనే యని 
చింతిల్లవలసిన రచనము. 


వేంకటాచలవతి శతకము : స్తుతి సుందరమయిన మంచి 
రచన. అసమగ్రమే. రచయిత పేరెజు6గరాదు. 


మేల్నాటి వేంకటేశ శతకము: మంచి రచన గలది. స్తుతి 
సుందరమయినది. రచయిత సపేరెజు(గరాదు. 


వేంకటనగాధ్యక్ష శతకము : చాల విలువగల ప్రశస్త రచన. 
అసమగ్రముగా దొరకుట, రచయిత సపేరెజు.6గ రాకుండుట, వంత 
గొల్పుచున్నది. దొరకిన పద్యములు వరాలవంటివి. 


వేంకటశైలనాయక శతకము : యమకాలంకారమును, దేశి 
తెలుంగు తెజంగును గల శృంగార శతకము. అసమ[గ్రముగా రచయిత 
పేరు లేనిదిగా దొరకినను దీనికర్త ప్రబంధరాజవిజయ వేంకటేశ్వర 
విలాసకర్త గణపవరపు వేంకటేశ్వరకవి యగుట గుర్తింపనయ్యెను. ఆతండు 
దన ప్రబంధ రత్నాకరమున నిందలి పద్యమును కమ్మని తమ్మిదోదుమిని 
ఇత్యాదికమును తన యమకశతకములోని దానింగా నుదాహరించుకొన్నాండు. 
ఆ పద్యమునుబట్టి ఈ శతకము తతృతమగుట స్పష్టము. 


శ్రీ వేంకటేశ్వర కల్యాణము : ఇది మంచి గేయరచన. కర్త 
'పేరంజు6(గరాదు. అసమగ్రముగానే దొరకినది. తుది గేయములు మూండు 
నేను కూర్చి ముగియేసితిని. 


అలమేల్మంగా స్తవము : ఇది మంచి కవితారీతి గల స్తుతిరచన. 
కర్త పేరెజు6గరాదు. 


ప్రనన్న వేంకటేశ్వర మంజరి : ఇది మంచి రచనము. శ్రీ 
తిరుపతి వేంకటేశ్వరస్వామి మైనూరి చికదేవరాయని వరిపాలనా 
కాలమున తత్పాలిత దేశమున వామలూరను నూర వెలసి దివ్యవైభవము 
లందుట యిందు వర్ణితమయినది. రచయిత పేరెజుంగరాదు. 


[/ 


శ్రీవేంకటేశ్వర వంచచామరములు : అద్ద్వైత వేదాంత 
ప్రతిపాదకమయిన శ్రీ వేంకటేశ్వర స్తుతి రచన. ధారాళమయిన కూర్పు 
గలది. కర్త పేరు నామయోగి, భవన్నామయోగి యని కూడ గలదు. గనుక 
వేంకటేశ్వర యోగి యని యేని పేరు కాందగును. 


వేంకటేశ్వర దండకములు : తొలి దండక కర్త పే రెజుంగరాదు. 
రండవ దండకము రచయిత పేరు ప్రే (హే?) మాద్రి రంగేంద్రుండు. 


శ్రీ రమాపరిణయము : బహు గ్రంథకర్తి యగు తరిగొండ 
వేంకమాంబ రచనము, స్వామి కల్యాణపువేడుకలు. బువ్వము బంతి, 
విందు ముచ్చట్లు నిందు సుందరముగా వర్ణితములయినవి. 


ఇట్లు వర్ణితములయిన యీ గ్రంథములు గొన్ని ప్రాచ్యలిఖిత 
వున్నకశాలలో వ్రాయించుకొన్నవి. వేంకటాచల వివోరశతకవు. 
బ్రత్యంతరము ఆంధ్ర సాపాత్య వరిషత్తునుండి వేంకటేశ్వర 
పంచచామరములు వేంకటనగాధ్యక్ష శతకపద్యములు గొన్ని తంజావూరి 
“'సరస్వతీమహలు' లైబ్రరినుండి వ్రాయించి తెప్పించినవి. 


ప్రత్యంతరములు లేక యందదుకులుగాంజాలం దప్పులతో గ్రంథ 
పాతములతో దొరకిన పై గ్రంథములను శక్యమయినంత వజకు 
దోషములు తొలంగించి లోపములు పూరించి సరిపజచుటయ్యెను. 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రస్తుతిని ప్రధానీకరించుకొని భక్తులు 
రచించిన యీ రచనలలో “చెజకునకు వంక గల్గిన జెడునె తీపు' అన్నట్లు 
భక్తి మాధుర్యమే యాస్వాద్యము కాని కావ్యగుణముల కొజింతలు 
నెణఖసులు గణింపందగినవిగావు. స్వామివారి భక్తులకిది సరస రసాయన 
మట్టు స్వాద్యమై హృద్యమై వెలయంగలదు. 


శ్రీ వేంకటేశ్వర (పప్రాచ్యపరిశోధనాలయము వే. ప్రభాకరశాస్త్రి 
సర్వధారి, విజయదశమి 
తిరుపతి. 


విషయసూచిక 
విషయము 
1. వేంకటాచలవిహారశతకము 
2. వేంకటరమణశతకము 
8. వేంకటేశ్వరశతకము 
4. వేంకటాచలధామతారావళి 
5. పంకజాతభవాందేశశతకము 
6. వేంకటశవైలనాయకశతకము 
"గ వేంకటేశ్వరపంచకము 
8. శ్రీవేంకటాచలేశశతకము 
9. శ్రీవేంకటాచలపతిశతకము 
10. మేల్నాటి వేంకటేశశతకము 
11. వేంకటనగాధ్యక్షశతకము 
12. వేంకటశైలనాయకశతకము 
19. శ్రీవేంకటేశ్వరకళ్వ్యాణము 
14 అలమేల్మంగాస్తవము 
15. ప్రసన్న వేంకటేశ్వరమంజరి 
16. శ్రీవేంకటేశ్వరపంచచామరములు 
యగ శ్రీవేంకటేశ్వరదండకము 
18. శ్రీవేంకటేశ్వరదండకము 


19. శ్రీరమాపరిణయము 


పుటలు 


త్త 

7/0 

57/ 

92 

106 
109 
షయ 
ష్నేడ్స 
116 
119 
120 
123 
129 
131 
మత్త 
డం 
154 


156 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
వేంకటాచలవిహారశతకము 


కంటి. దొల్టాల్ప నుత్కటకూటచుంబిత 
గోపురం బడిపడి గోవురంబు 
వీక్షించితింజిరత్న వివిధరత్న వినూత్న 
మహనీయ తపనీయ మండపములు 
చూచితి6 బిక పికీ శుక శుకీ కుహు కుహూ 
కలనఘూర్ణితము మో6కాళ్ల ముణుపు 
కాంచితి నా స్వామి కమనీయ దివ్యమం 
గళవిగ్రహానందకర విమాన 


మంతం గనుపట్టె శేషాచలాగ్రభాగ 

చక చక దారుడ స్తంభ శాతకుంభ 
జృంభితారంభసౌధనికుంభితోరు 
హట్టన సముత్కరంబు శేషాచలంబు ॥ 


దర్శింపంగంటి మందస్మితస్ఫుటదీప్తి 
లలితభవన్ముఖోల్లాసగరిమ 
సేవింపంగంటి నీ శృంగార భరిత భా 
విత దివ్యమంగళ విగ్రహంబు. 
బొడంగంటి నే నీదు భూరివిక్రమ లస 
త్పంచాయుధసమేత బాహుసమితిం 
గను6గొంటి భువనపావన దేవతార్చన 
యుష్మత్పదాంభోజయుగ్మకంబు 


నిదియ మొదలుగ6 బుణ్యంబు లొదవె నాకు 
దురితముక్తుండనైతి మీ కరుణచేత. 
దావకపదాంబుజ ధ్యానధరునింటేసి 

నన్ను రక్షణసేయు మాపన్నశరణ 
వరకృపాసార !వేంకటగిరి విహార! 2 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


రక్షింపు గురుకుమార ప్రాణదానాఢ్య 
యాదరింపుము సురేంద్రాదివంద్య 
యాపద వారింపు మంబరీషస్తుత 
వాంఛితార్థములిమ్ము వరదహస్త 
ప్రత్యక్షమై రమ్ము ప్రహ్హాదవందిత 
మే లొనరింపు కుచేలమిత్ర 
కావుము ద్రౌపదీఘనమాన రక్షక 
మన్నింపు మహివధూసన్నుతాంగ 


రోగములు మాన్పుమో భవరోగవైద్య, 
పాపమణు.౦చు మజామీళపాపహరణ, 
పాదసేవ కటాక్షింపు పరమపురుష, 
యభయ మొస6గుము శ్రీ వేంకటాద్రినాథ ॥ 


అవిగో నిరంతరోద్యద్దాన ధారాళ 
ధారాళకోద్దంత దంతిఘటలు 
అవిగో యసంఖ్యాత పవమాన జవమాన 
ధాటికాఘోటకోద్ధత రజంబు 
లవిగో నిరాఘాట హాటకధ్వజపట్ట 
పటపటత్కార రయుంపామరుత్తు 
అవిగో భటోదృటాత్యంతభికర కరా 
లికృపాణకర్షస్ఫులింగపంక్తు 


అనుచు సురతానియబ్బుల గననె మోడె 
గుంట, కావలి, జలదంకి, కొడవలూరు, 
గండవరములు మునుమున్నె కలవరించె 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


వడిగుళ్లుసాచ్చి దేవళ్ల బ్రద్దలు చేసి 
ధట్టించి తేజీలంగట్టునపుడు 


వేంకటాచల విహారశతకము 


తే। 


తే॥ 


జిగురుపాల కటంచు. జిగిరించు రావిమ్రా€ 
కులు నజ్జునజ్డుగా. గొట్టునవుడు 

గురుసార్వభౌముల గోడుపోసుక పట్టె 
నామముల్‌ మొదలంట నాకునపుడు 

గద్దించి వెన వైదికవు బాపనయ్యల 
పిల్లజుట్లూడంగం బెజుకునపుడు 


శక్యమా నీకుందురకల(జక్కు సేయ 
విన్నవించితి నా వెజ్జీ విన్నపంబు 
పరగ మీ చిత్తమిదె నాదు భాగ్యమౌర 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


తోమని పళ్లెముల్తునియ గొట్టిన దా6క6 
దిరుకాపులన్నియు విజుచుదాంక 
నంబుల గవిసి ధనంబులిమ్మనుదా6క 
వాహనంబులు పాజవైచుదా6క 
గరుడగంబమ్ము బంగారు నొల్చినదాంక 
గోపురంబులు కుప్పంగూల్చుదా6క 
గిలకొట్టుపణ్యారములు బావుకొనుదాంక 
తెగి జియ్యగార్ల బాధించుదా6క 


తొడరి నీ మేని సొమ్ములు దోంచుదా6క6 
బొంకుచున్నావొ తురకల. బొడుతుననుచు 
బాకు మొలంజెక్కి యిది మంచి బంటుతనమె 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


వడిగ అతనము దేవరకు లేదో పిన్న 
వయసువా6డవు గావొ వైరిదండ 

ధరు6డ బిరుదు పేదరికము నీకేటికి 
ననుంబోటి బాపండైనను భవత్క 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


రాగ్రచక్రమువంటి యలుంగుచే దొరకిన 
గట్టైన బ్రద్దలుగా6 దరుష్క 
భటులగుజ్జ్దము తలపయి రౌతు మొండెము 
రౌతుపై హయముగాత్రమును డుల్ల6 


జిల్లు పొల్టుగ ఖండించి చించి యుఖీికి 
నజికి డాకలు గోసి బెట్టుజీమి తజిమి 
కొట్టి గోరింపనే గోలకొండదాంక 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


జవరాలి నిడువాలు జడవైేటు గాదుగా 
జుజుకుట్టుగుల్ద్లాపుతజటు పెట్టు 
రాకేందుముఖిముద్దు రాకొట్టుగాదుగా 
దాసికంపుతుటారి దగిడితిట్టు 
కులుకుగుబ్బెతగుబ్బకొనపోటు గాదుగా 
మొక్కలంపు గరీబు ముష్టిఘాత 
యలివేణి రతికూజితార్భటిగాదుగా 
భర్జించు చాకిరిగర్జితంబు 


వలదు మాయయ్య ప్రాణంబు గలిగినేని 
బలుసుటా కేజి తినవచ్చు. బాజీపొమ్ము 
దొడ్డుకొంచెంబు లెజు6గరీ తురకలవని 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


ద్రావిడగ్రంథసంధానంబులా నీకు. 
గఠిన ఖోదామంత్రపఠన కలన 
వైఖానసోచితాహ్వానంబులా నీకు 
బైసిమాలిన మాజుబాసవినికి 
విస్ఫుటాపూప నైవేద్యంబులా నీకు 
దుర్గంధకలిత కందురచయంబు 


వేంకటాచల విహారశతకము 


తే॥ 


తే॥ 


కోమలాగరు ధూప ధూమంబులా నీకు 
నూనులాహిరి ధూమపాన విధులు 


బళిర తురకవయ్యెదవు దోర్చలము దక్కి 
యైనంగొజితేమి మాకు నీ యజవచెవుల. 

బూడ్చరాదని యొక చింత పుట్టెంగాక 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! ం్ర 


నడవనిచ్చెద రొకో నానావిధ బ్రహ్మ 
తిరునాళ్ల వైభవస్ఫురణ నీకు 
సాంగనిచ్చెదరొకో సాంతత్యరామ రా 
జన్యావసరమహోత్సవము నీకు. 
దక్కనిచ్చెదరొకో ధళధళత్సమర భూ 
పాలాదివాహసంపదలు నీకు 
నుండనిచ్చెదరొకో యుద్యత్కిరీటాంగ 
దాది భూషాసమూహములు నీకు 


దండధరభట భుజదండతాండవో[గ్ర 

గోలకొండవజీర రింఛోళిమూర్ద 

బృందములంగొట్టి గుప్పలు పెట్టకున్న 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 10 


తాళ్లపాకచినన్న దండెమీటులు గావు 
గోమాంసభుగ్ధనుర్లుణ రవములు 
బంటొసంగిన బంకమంటి పువ్వులు గావు 
యవనాధముల చిలుకంపగములు 
చల్లని పన్నీటి చల్లులాటలు గావు 
పాశ్చాత్యభటుల తుపాకిగుండ్డు 
సంపెంగమ్రాకులు జరిగింపుటలు గావు 
రివులపాళిములు దర్లించుపగలు 


తే॥ 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


బంటుపంతము దగదంచు.6 బంటకాయపు 

దనము గైకొంటి విది మంచిగుణమె దినము 

జనము తెచ్చిన ధనములప్పనములిచ్చి 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 11 


పాలువెన్న బకాళబాతు దధ్యోదనం 

బు వుళియోరిము వెన్న బూరియలును 
సరడాలపాసెముల్‌? చక్కర వులగముల్‌ 

నువ్వుమండిగలు మనోహరములు 
అప్పము లిడ్డెన లతిరసాల్‌ హోళిగల్‌ 

వడలు దోసెలు గల వంటకములు 
శాకముల్‌ సూపముల్‌ చాజులంబళ్ళు శు 


ద్ధోదనములును సద్యోఘృతమ్ము ల 


పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులును 

మెక్కి మముబోంట్లు గ్రుక్కిళ్ళు మ్రింగుచుండం 
బర్వసేయవు నీవంటి బ్రదుకుగాదె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 12 


మొన్న గన్నడవారి ముద్దులాండి మిటారి 
కమ్మోవింజూచి గ్రుక్కిళ్ళు మింగి 
నిన్న నంబిమిటారి నెజనీటు ముక్కుముం 
గజంజూచి మది జాలుగా6గరంగి 
నేండు కోమటివారి నెలంత మేల్గబ్బిగు 
బృలహొోయల్పూచి పైంబడందలచి 
యిపుడు ద్రావిడభామ యెలమోము చక్క6ద 
నముంజూచి చాల దిగమముంబొంది త్తే 


తత్తరించెద వితరసుందరుల కాంక్ష 
మాను మాయమ్మ యలమేలుమంగకంటె. 


వేంకటాచల విహారశతకము 


జక్కనివధూటి గలదె ముజ్జ్ఞగములందు 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 13 


చిన్నారిడాజెక్కచేత జేజేరాజు 
పౌ6జు గారించిన బంటు లే.ండొ 
గాఢ వాలాగ్ని లంకా పట్టనము ధూళి 
పటలంబు. జేసిన బంటు లే(డొ 
పద్మగర్భాండంబు పైంబడ్డచో నొక్క 
పడిగ యెత్తుకయున్న బంటు లేండొ 
మేర దప్పకయుండ మించి లోకము వేత్ర 
పటిమ శిక్షయొనర్చు బంటు లేండొ 


పేదదొరవలె నీకేల భీతిలంగ 

సెలవు పెట్టవుగాక విజంభమాణ 

గర్వితారాతి కంఖాణ గణముమీంద 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 14 


పొట్టేళ్లగతిం బట్టి బోడిసన్యాసుల 
డేయని తాంకులాడించు నొకండు 
సోమయాజుల బ్రహ్మసూత్రముల్‌ దంచి సిం 
గాణీవిండ్డకు నల్తెకట్టు నొకండు 
ఖూబుఘోడాయంచు గుడికీలుగుజ్జము 
నెక్కి ధే యని తజటెత్తు నొకండు 
'పైకాలు గొమ్మని బల్మిం గోమటివారి 
చెలువపైంబడి బూతుసేయునొకడు 


యవనజీమూతదుర్దినంబైన దిగువ 

తిరుపతిని జూడుమిటువంటి తిని నిదుర 
పోవుచున్నాండు మీ యన్న లేవలేక 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 15 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


మెజు6ంగు తోముడుగట్టి కణకుత్రుప్పుడు కంచు 

రాగితేవండ్లు ఫిరంగులయ్యె 
గండకీగర్భనిర్గలితంబులగు ప్రక్క 

తూటుజా లళ్టొడిసెండ్టవాటులయ్యె 

గాసెవాండులిమొన జేసి వేసిన బండ 

ప్రతిమలు దొక్కుడుబండలయ్యె 
జలపోసనపువెండి జర్హారు టెక్కపు 

గుడ్డలు బలు డాలుగుడ్డలయె్యె. 


జూచితివొ చూడలేదొ మెచ్చుల మిటారి 
మరుకటారి తుటారి నిబ్బరపవు టోర 
మిండచూపవుల తురకల దుండగములు 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


మూన్నాళ్ళనుండి యేమోకాని రుక్మిణి 
'పెద్దబన్నసరంబు పెట్ట వెజచె. 
దన తండ్రి యిచ్చినవనుచు సాత్రాజితి 
పచ్చలకడియముల్‌ బరిణ నిడియె 
వెలలేని ముత్యమంచులుకుచు జాంబవ 
త్తనయ ముక్కజపోచ దాంచుకొనియె 
మిత్రవిందాదేవి మెడనూలు మెజు6గు6గ 
మ్మలె కాని రత్తభూషలు ధరింప 


దయ్యెందురకావలికి6 గాదెయదియు నెజు6గ 
వించుకేనియు.6 గనుమ దాంటించుమిపుడు 
పగ్గెలటు గట్టి పెట్టు నీ పల్లకీల 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


లఅలంకానిశాతాటంకినీతాటంక 
ముల కగ్గు దలంచు క్రొందళుకుచిలుకు 


తే॥ 


తే॥ 


వేంకటాచల విహారశతకము 


ఘనజనస్టాన నక్తంచరీ మకరికా 

_పాటచ్చరము నిరాఘాటశరము 
దృశ్యజాల్మాసుర (ప్రేయసీ కంఠసూ 

త్ర బ్రోహియైన యుగ్రవులకోరి 
దండకా రాక్షసీమండలీ కుచ హరి 

ద్రల గీచివైచిన దండితూయు 


చికిలి మాసెనో క్రొవ్వాండి చెడెనొ లేక 

విజిగిపోయెనొ పింజకు గజులు లేవా 

మించి తురకలపై6 బ్రయోగించవేమి? 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 18 


పరవంజుకొని యెన్నిపాటులు పడితివి 
పగజచే సీతంగోల్పడిననాండు 
చొరరాని చోటెట్టు. జొచ్చితి వతిబలో 
ద్ధతి జరాసంధు6డు తజుమునాండు 
ఎంత యేణశారితి వింద్రజిత్తునిచేత 
ఫణిపాశముల. గట్టుపడిననాండు 
ఎందుకు మిణికితి వెంతయు సౌమిత్రి 
యాహవక్షితించోరులాడునాండు 


బ్రజలకెల్లను నీవంటి బ్రదుకు గాదె 

తురకయావడి. బడి నిన్ను దూజితేని. 

గోపగింపకుమీ జగత్కుక్షివైతె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 19 


పాటవమెచ్చెనో పాశ్చాత్యభాషా వి 
శేషసంరంభ విజ్బృంభణంబు 
లఅభ్యాసమయ్యనో యల్తాదిశబ్లోగ్ర 


శాహుసేన్‌ బాహుసేన్‌ సంహితోక్తి 


10 


తే 


తే 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


జితపడెనో సాముచేత దండపు(దోపు 
మోహరించు నమాజు మొక్కలములు 
మజ్ఞాతి యయ్యనో మహితశ్చృంగధనుర్లు 
జార్త సవ్యాపసవ్యాస్త్రవిద్య 


తే॥ 


తురకవైతివి యా యంగు దొరకె నీకు 

మంచిపని చేసితివి చెవుల్మాట కేమి 

చేసితివి చూపు చూచి మెచ్చెదను నిన్ను 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 20 


ముసలివాండు వురాణవురుషుండు చుట్టల్ను 
పట్ట సత్తువు లేదు బాహువునకు 
కూటిబీదజికాన6 గుదువంబెట్టెను శార్‌బ్ల 
మంటనికతన6 దుప్పంటెం గత్తి 
తుమ్మెద ల్ముసిరాల. దొల.చె కౌమోదకి 
పాంచజన్యము గుల్లపడియె జీత 
మీయని కొలు మాకేటి కంచును భటు 


లిచ్చానువర్తులై రిట్టికోవు య 


దప్పియున్నట్టివేళ, నుద్ద్యండయవన 
మండలాధీశ్వరులమీ6ద దండయాత్ర 

వెడల శక్తుండె తిల్లగోవిందరాజు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 21 


గరిమ 'నరే గజాగాండూ' యనకపోరు 
భువినెట్టి యాచార్యపురుషునైన 
సాలసి 'యరే భేటిచోదా' యనకపోరు 
వెజపించి షట్పాస్తవేత్తనైన 
దర్పితులై 'యరే ధగిడియనకపోరు 
కడు సోమయాజుల కొడుకునైన 


వేంకటాచల విహారశతకము క్ష 


మీజీ 'యరే హరాంకోరా యనపోరు 
బహువేదశాస్త సంపన్నునైన 


ధూమపాన,సురాపాన, తోయపాన, 
రక్తపానాదులందనురక్తులగుచు 

దుర్వివేకితతో వచ్చు తురకదొరలు 

శత్రుసంహార! వెంకటాచలవిహారగ 22 


పలుగాణికంచుగుబ్బలు దాంక6 బొడిచిరి 
గద మొజో యని జియ్యంగారుగూసె 
వడి దూజీ యా తల్పు మెడ6 దగి లించుక 
వకవకలై యాళువారలుజికె 
గొందికి. జనందేలుగుట్టిన నిగిలించి 
మెదలక నంబివా6ండొదిగియుండె 
నడంగె నారీకవచాద్రుల లంజల 
బారులో గుడిపారుపత్యదారు 


పట్టనమువెత్తుగా6 గొల్లవెట్టునపవుడు 

లొట్టుముచ్చుల తల లూడంగొట్టలేని 

తిల్లగోవిందరాజుల. దిట్టరాదె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 23 


అంబూకృతోచ్చిష్టమైన ఫాలముతోడ. 
దహతహచెందు సాతానివాండు 
భుక్తశేషపు రొట్టి బొక్కిన సభవారి 
వడుగు ప్రాయశ్చిత్తమడుగు గురుండు 
తోలుతిత్తిని గల్లుంగ్రోలినందుకు వేలు 
గొంతులోనిడి కక్కుకొను త్రిదండి 
పాపాసుపెట్టును బడి పాంచరాత్రుండు 
పాటనచేయు గోనేటి మృత్తి 


12 


తే॥ 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


బ్రతుకుటంచు భవత్పురాభ్యంతరమున 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


పతితపావనగుణాద్భుతమైన నీ కొండ 
చండాలు రెక్కిన సైంపపవచ్చు 
మలవిమోచనజలోజ్జ్వ్వలమైన కోనేరు 
మాలలు గలంచిన6 దాళవచ్చు 
జాతిదుర్వాస నాచర్వణోద్యానముల్‌ 
హీనులంటినను సహింపవచ్చు 
సకలజాతులకు మోక్షమొసంగు గుడి6 గడ 
జాతి చొచ్చిన భరించంగవచ్చు 


గాని కటకట తురకలుత్కటవిలాన 
దేదివత్తావకాంగభూషాదులెల్ల 
నొలిచిరన్నట్టి దుర్వార్త కోర్వరాదు 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


తిరుమంగయాళ్వారు తెరువాటు గొట్టెనో, 
భక్తులకిచ్చితో పాతిపెట్టి 
మజచితివో, లేక మయిమర్దనము చేయు 
జెట్టులకిచ్చితో, చేరికొలుచు 
వారిలోంజనవరుల్కేరడాలకు. దీసి 
దాంచిరో బిరుదుపద్యములు చదువు 
కౌలకు దయచేసితో, లంజవెచ్చాన 
కమ్ముకొంటివొ,కలశాబ్దికన్య 


కౌంగిట బిగించినపు డొత్తగా యిసీ భ 
రమ్ములనుచు సడల్చితో, సొమ్ము లెవ్వి 


24 


తే॥ 


25 


తే॥ 


వేంకటాచల విహారశతకము 13 


దొరకవు గదా, మదాంధులౌ తురకలకును 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 26 


ఏ గులామొల్చెం గోనేరుమధ్య సువిస్ఫు 
రణమంటపాగ్రభర్మచ్చదంబు 

ఏ లండి గిలుబాడె నీ గోపురద్వార 
ణత్పంచలోహఘంటా వ్రజంబు 

లే ముండది హరించె నీ యలంకారభా 
జనరూప్యదీపికా స్తంభపంక్తి 

యే పిశాచము దీసె నీ దివ్యగోధామ 
భాసితకనక పిప్పలదళంబు 


అక్కటా యెట్టులోర్చితి వంతిపురము 

చొచ్చి చూరాడి భటకోటి జులుముసేయ 

రాచబిడ్డవు గావా? విక్రమము లేదొ? 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 27 


పణుకుల నిద్రించు పవడంపు లతికల. 

బొట్టిప్రేవులగుంపు చుట్టుకొనంగం 
గటకోగ్రకురువిందకందళంబుల. బడి 

పొడికండ లొండొంట6 బుటము అతెగయ 
సోపానపంక్తిని జొబ్బిల్లు మకరంద 

ధారల మెదడు బాంధవమొనర్ప. 
దైర్దికులిచ్చిన తలనీలములమీ6ద. 

జింబోతుగడ్డంబు చేరువెట్ట 


అవ్వఘరినుండి యూష్మరక్తాంబురురము 
ఘమఘమధ్వని దిగువకు దుమికి పాణ 

బారసీకుల. జెండుట భరమె నీకు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 28 


గ్షేర్వ 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


సీక్రాయపొదలు క్రొంజెమటమాగుడు బొంద 
ళాలంటి వ్రాలిన వ్రాలు.గాని 
గందంపుదరులంబుల్‌ గదురనెత్తురు పచ్చి 
తోళ్లంటి తూలిన6 దూలుంగాని 
పావనతీర్ణముల్పలలఖండపు జిడ్డు 
_చమురంటి దుమికిన దుముకుంగాని 
మణిశిలామార్గము ల్మస్తిష్కజంబాల 
రురులంటి జాజీన జాజు.(గాని 


జీర్ణకర్ణాటలక్ష్మి రక్షింపలేవె 

చెండి రౌతుల. దిర్మలకొండనెత్త 
మెంత గౌలైన మది నసహ్యించుకొనక 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


చిల్లుపిల్లుగంబోళ్లు చెండాడునట్లు దం 
పుళ్ళు గావించు నంజుళ్లం బోలి 
ఘల్లు ఘల్లున జిరాజోళ్ళు డుల్లగం బచ్చ 
పొళ్లబొమిడికలు కాళ్లంద్రుళ్ల 
నోళ్ళు పచ్చళ్ళుగా భొళ్ళున రక్తము 
ల్వెల్లువల్గట్ట మీంగాళ్ళు గోళ్ళు 
కీళ్ళు కీళ్ళును గిజిగిజిగాంగం గ్రొవ్వున6 
బెల్లుగాంజొచ్చి జొబ్బిల్లచదుండ. 


జెండ6గదరోరి పేరూరిచెజబువుదా6క 
బోడతలలు కురాసాని పుచ్చకాయ 
అగుచు బోర్ల వజీర్లం జక్రాగ్రధార 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


ఏ దారి నోర్చెద వాదిగర్భేశ్వర 
స్వామివి పట్టెమంచంబు లేక 


తే॥ 


29 


తే॥ 


30 


వేంకటాచల విహారశతకము 15 


యే జాడ భరియించె దా జన్మసిద్దమౌ 
భోగివి చలువగంబూర లేక 
యే భంగినుండెద వింపునింపు నఖంప 
చ హిమాంబుధార మజ్జనము లేక 
యెట్టు తాళెదు పుట్టినింటి కిందిరనంపి 
పైత్యదేహివి లంజపడుచు లేక 


ఆటపాటలు లేక వీడ్యములు లేక, 

భోగములు లేక, సన్యాసిపోల్కి గోచి 

కా6డవై, బొక్కసము తురకలకు నిచ్చి 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 31 


జయజయధ్వని పూలజడి మింట నుప్పాంగ. 
జాతురంగసమేతజాత యుద్ద 
సన్నద్ద సౌస్నేహ సన్నాహ్యలీలక 
డానిజెక్క జిరాగుజాని నెక్కి 
ధేయని తజిమి గద్దించి పెద్దఫిరంగి 
కేల6 ద్రిపుచు లయకాలయవన 
కాలాంతకు(6డ కాలకాలు.డై పజతెంచి 
తైెంచె. బ్రాణములంచు సంచలింప. 


గొండ దిగి పాణ. బాశ్చాత్యమండలముల 

వెంటంబడి కొట్టి గోరించి విజయలక్ష్మి 

నేలుకొనరాదె పగజు గగ్గోలు గాంగ 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 32 


అలమేలుమంగ బెండ్లాడిననాండు నీ 
కనురక్తి మామ యిచ్చిన కటారొ 

యనుజుండు దండకావనమందు దైత్యుని. 
జెండు బెండాడి తెచ్చిన కటారొ 


16 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


భద్రేభయాన లోపాముద్ర కనునన్న 
మునిశిఖామణి యొసంగిన కటారొ 
అన్యవర్షాశితంతన్యమానాఖ్యాతి. 
దళుకొత్తు మొసలివాదపు కటారొ 


తే॥ 


యే కటారి తురుష్కులకిచ్చితిపుడు 

బాకు మొలంజెక్కి యిది మంచి బంటు దనమె 

యనిన మాటకు నిది మానుటాఘళంబు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 33 


నగరుద్దవడింజొచ్చి నడిరొమ్ము భృగుమౌని 
ధట్టించి డాకాల.6 దన్నునపుడు 

తన రథంబున. గట్టి మునికోలంగొని కొట్టి 
దుర్వాసుండుద్దతిం దోలునపుడు 

దండకాటవి( బదితలల దయ్యపుజేండు 
పల్లకీలెత్తుక వెళ్ళునపుడు 

వారి తనూజుం డుద్వేల బాణాహతిం 
జిగురు బొట్టనవ్రేల6 జిమ్మునపుడు 


తే॥ 


మిన్నకుండెద విటువంటి మేదకు6డవు 

ఖలులు సొమ్ములు దోంచిన మొలకటారి 

'రెమ్ముకొని పోయినను నెదిరింపంగలవె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 34 


దంటైవై మొనపంట దంటరక్కసిగుండె 
నజ్జుగా6 గొజికిననాటి దురుసు 

నరసింహమూర్తివై కరలి భోరున దైత్యు 
నఖరాళిం్యద్రుంచిననాంటి చుజుకు 

గండగొడ్డంట నుద్దండభూభృత్కంఠ 
నాళముల్బండిననాంటి చలము 


వేంకటాచల విహారశతకము క్ష 


దశకంఠముఖయాతుధానవంశము నామ 
నష్టంబు చేసిననాంటి కోప 


మెక్కడికింబోయె నేండు నీ, కేల యింత 
శాంతివహియించినాండ వో స్వామి చటుల 
ఖానుతతిమీ(6ద6 జూపవుగాక ఢాక 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 35 


బోసేతుగాని లే భుగభుగాయిత సౌర 

భోదార చారు దధ్యోదనములు 
జుజ్టుదుగాని లే సాబగు గంబుర తావు 

లీను చక్కర చల్వపానకములు 
భక్షింతుగాని లే బహువిధాపూపోప 

శోభితంబగు పాయసోత్తమములు 
తిందువుగాని లే తేనియల్‌ జొబ్బిల్లు 

సొగసు టుక్కెర వెన్న జున్నుగములు 


ఎటులు నీ తిండికింక సముద్భటవిహారు 

లఅగుచు దయ్యాలవంటి వెయ్యాబు రౌతు 

లంటి నీ గుడింజొచ్చి చూజాడునాండు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 36 


ఘోరవీరక్షత్రకుల వినాశకు.డగు 
భార్గవుండతండేల బబ్బరించె 
గబ్బికోజకటారికాండగు నాదిమ 
స్తబ్బరోముండేల జల్లుగ్రుంక 
యమరజిత్తును గొట్టినట్టి నీ దళవాయి 
పట్టభద్రునికేల భయము దోంచె 
వాకిట దయ్యాలవఠె. గాచికొనియున్న 
“-జయవిజయులకేల జాడ్యమొదవె 


18 


తే 


తే 


తే 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


వ(రక్రవృత్తిని గోపురద్వాఃకవాట 

హాటకములొల్పు యవనసంఘాటకముల 

బదులు చర్మములొల్చ్బుక చదుపరాదె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 37 


గోరీలె కాని బృందారణ్యవీథుల 
దేవపూజార్టితైర్దికులు లేరు 
బాకిసారాకుండలే కాని మఠముల 
సజలకమండలుచ్చటలు లేవు 
నీచభాషలె కాని యాచార్యగృహముల 
సమధికగ్రంథపాఠములు లేవు 
వింతఘోడాసకిలింతలే కాని దే తే 
వళముల నిత్యోత్సవములు లేవు 


గా సముత్కటగర్వాంధకారపటు ఫ్ర 
ఠరాణీరౌతులు ఖండతుండములు సేయ. 
జాలవైతివి నీ కేల సాహసంబు 


శత్రుసంహార! వేంకటాచలవిహార!! 38 


మో6కాళ్లమణుపు దుమ్ములు ధూళిగా శకా 
రట్టమఘోట్టాణము ల్మెట్టునపుడు 
చందనద్రుమశిఖాంచలములో గోమాంన 
ఖండచర్మము లతెండంగట్టునపుడు 
సవన వరాహపుష్కరిణిలో గవులుకం 
పడరంగ మిసిమిలాల్లడుగునవుడు 
వైఖానసుల యిండ్లవాకిండ్డంజక్కవ తే॥ 
చ్చి నమాజుపండువుల్‌ సేయునపుడు 


మలసి కలియుగలక్షుమమ్మల కుచాగ్ర 
శాటికాగ్రహముకు౦బజేయి సాచునపుడు 


వేంకటాచల విహారశతకము 19 


కాని కనిపించుకో నీతి గాదు నీకు 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 39 


మొనసి గుజ్జము పల్లమును రౌతుతోంగూడ 
వ్రేటాజు తునియగా వ్రేయరాదొ 
కినిసి నేజా తుపాకీలకోరీకేడె 
ములు చక్కుపడంగాను మొత్తరాదొ 
డాసి బొందళముఖండాఫిరంగీజోడు 
దొనలు తుత్తుమురుగా.6 దునుమరాదొ 
రేసి బాణావంకిణీ సితెపాగ ము 
ప్తీదులు చక్కుగా6 జెండరాదొ 


కొండచేసెద వేల యాకోంచగుండె 

తురక దగిడీలంజంపుట యరుదె నీకు 

రాక్షసాంతక బిరుద ధారాళధృతికి 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 40 


ఆస్తిక్యబుద్ది నధ్యాహరించితి ధేను 
కౌద్దత్యఖండనయోద్ద వనుచు 
విశ్వసించితి మహావీరధీరమ్మన్య 
చైద్యభేదనకళాశాలి వనుచు 
నెనరుంచితిని దశాననధురంధరపలాం 
ధఃకంఠలుంఠనోదృ్భటుండ వనుచు 
మనసు నిల్పితి ఘోరమారీచమాయావి 
మాయావిదారణోన్మాని వనుచు 


బిరుదులటు వెట్టి కోమటిపిజికి వగుచు 

మొలకటారిచ్చి తురకల6 గవియవయితి 

బంటు గావేని మును గత్తిబట్టనేల 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 41 


20 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


గాముచందపు నజ్జు గడ్డమువానికా 
చక్కని కర్ణాటచంద్రవదన 
మకరికోజలనోటి మార్దాలముఖునకా 
రాచిల్కపల్కుల రాజకన్య 
ఘోరదృష్టులంబిడుగులు రాల్బువానికా 
గబ్బికోమటిగబ్బిగుబ్బలాండి 
ప్రళయాగ్నిరీతి మంటలు గ్రక్కువానికా 


తే 
పచ్చిబంగరువంటి బలిజెకులజ . 


చెండి చెజవట్టినపుడేమి చెప్ప సతులు 

పడినపాటులు గుక్కలుపడవు రోంత 

గాదె యీ వార్త మీ సముఖమున. బలుక 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 42 


సాధుబాధాకరుల్‌ చండాలబీజముల్‌ 
చండకోపనులు పిశాచముఖులు 
బ్రాహ్మణద్రోహులు పతితులన్యధనాప 
హారులు మద్యపానాభిరతులు 
గార్జభసన్నిభోత్కంఠులు కర్ణక 
ఠరోరహుంకారభాషారభటులు 
బూచిగడ్డంబులు బోడలు గంచుక 
గ్రంథులు విడువని కష్టఫణులు తే 


తురకలటువంటి దుర్మదాంధులకు మెచ్చి 

యిస్త్సివో వెజచిస్తివో వస్తులెల్ల 

దెలియ నానతియిమ్ము సందియము దీజ 

శత్రుసంహార! వేంకటాచలవిహార'!! 43 స్‌॥ 


వద్దయ్య రత్నాల పెద్దకిరీటంబు 
ముదుకుగుళ్లాయి వెట్టుదువుగాని 


వేంకటాచల విహారశతకము బే 


యేలయ్య మొసలివాజాళువాపోగులు 
నొకపాటి తమ్మటలుంతు.గాని 

మానుమయ్య యనర్హృమౌక్తికహారముల్‌ 
వనమాలపేరులు వైతుంగాని 

తగదయ్య చికిలినిద్దాకుందనపు దట్టి 
గోంచిగోనము చేసికొందు.గాని 


చేటెజుంగని కూనవై నీటుపెట్టె 

దేమిటికి సొమ్ము గల్గిన నెమ్మెసేయ 

రాదె మీందట.6 దురకలు గ్రమ్ముకొనంగ 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 44 


డాలైన మణికిరీటము పెట్టుకొంటివి 
బిరుదుగల్లిన దొరబిడ్డవలెనె 
మేలైన సింగాణి. గేలం బూనితివి లో 
కములోన దొడ్డ విల్కానివలెనె 
తజుచైన వజ్రాంగి ధరియించుకొంటివి 
ధీరత గల దునేదారివలెనె 
మురువుగా నొక బాకు మొల.జెక్కుకొంటివి 
ఘనతకక్కిన పోటుకానివలెనె 


యింపు మీజంగ సొగసు వహించినాండ 

గిల్లుకొన్నను లేదు నీవల్ల యింత 

శూరధర్మంబు నీ పసంజూచినాను 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 45 


మలలపై పెద్దహోబలము సింగారెడ్డి 
మంగళగిరికోట మలయరెడ్డి 

పొలుపొందు మారకాపురము చెన్నారెడ్డి 
రంజిల్లు నుదయాద్రి రామిరెడ్డి 


22 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


వెలయు తిర్వాళూరు వీరరాఘవంెడ్డి 
వన్నెవాసుల కంచి వరదరంెడ్డి 

నీటు కెక్కిన గండికోట మాధవరెడ్డి 
తగు తాడిపర్తి చింతాలరంెడ్డి 


తే॥ 


సేయు కాంపుదనంబు చూచినను నీకు. 

గోర్కి వుట్టెనె దిరుమలకొండరెడ్డి 

మగతనము మాని కాంపైన నగవు గాదె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 46 


పలుపును, మో6కును, బగ్గంబు, మునికోల, 
కాండియు, మోండియు6 గజ్టుం/గలప 
యేమియు లేక, యేరెద్దు గల్గిన కాళ 
హస్తీశునకు నెక్కుడైన యట్టి 
పసిగాంపు నంచు 'నబాబు'*చే రెడ్డిత 
నానకు విడెమందినావు నీవు 
బలభద్రమూర్తివై హలము పూనినమాత్ర తే 
'పైరట్లు పండును పన్ను వెట్ట 


కున్నంబోనీరు తురకలు నిన్నుంబట్టి 

కట్టివేసేరు చాలించు కాంపుదనము 

కటికి బంట్రౌతుకిది యపఖ్యాతి గాదె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 47 


ఏకామనాథుండు లోకభీకరమైన 
హాలహలము గ్రోలి సోలినాండు 

కాళహస్తీశుండు కప్పెరంగొని బిచ్చ 
మెత్తుకో నింటింటి కే6౧నాండు 

అల చిదంబరు.డు దిగంబరవేషము 
పూని యదృశమై పోయినాండు 


వేంకటాచల విహారశతకము 23 


బభ్రమరాంబికాభర్త భస్మాసురున కుల్కి 
పంచబంగాళమై పాజినాండు 


వీరు నీ కూర్మిభటులైన వీరవరులు 

కోపుదప్పిరి నీవును నోపలేవు 

చివ్వ కవ్వారలింక మొనసేయువారు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 48 


మామిడిక్రింది సోమరిపోతు శ్రీభాష్య 
కారులకేల ముష్కరుల గొడవ 
అలమేలుమంగసామ్ముల పెట్టియలు కాచు 
కొనియుండుటే చాలు హనుమనికిని 
ఠీవిని బంకమంటిని విరుల్స్బవరించి 
తిరుగాటికరిగెను గురువనంబి 
చెంచుమిటారితోంబంచబాణ క్రీడ 
జెలంగుచున్నాండు నృసింహమూర్తి 


నీకు నిట కోపమింతయు లేకపోయె 

బోయెం.గాకేమి తొండమాన్బూమిపాలుం 

డున్న నంతకుందురకల మన్నిగొనండె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 49 


ఆలవట్టంబు లాందోళికల్‌ డోలిక 
ల్లొడుగులు పడగలెక్కడికింబోయె 
బంగారుఖేరి యే పాపాత్ముండు హరించె 
నచ్యుతకృష్ణరాయండొనసంగు 
రత్న్సహారమ్ము పోరాదింక మావుల 
మలకు6దోలించుము మట్టుపెట్టి 
పిండిగొట్టెడురొదలుండిగ ల్పదిలము 
కొప్పెర శోధింపంగూడదిపుడు 


బి్వ 


తే॥ 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


జాళ్లకాలువ దాంటి పొంగళ్లబైట 

నిలిచి తురకలదండు నిర్జిద్రమగుచు. 

గొండగుహలు ప్రతిధ్వని గ్రుమ్మరింప 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 50 


కలంగి మున్నీటిలోపల సుడివడితివో 
నజ్ఞు నజ్జెతివో నగముకక్రింద 
నిలుకుపట్టెనొ మహీతలభారమున మెడ 
పుల్లసిల్లితో దైత్యు గోళ్లంజించి 
కాలిచేరులు గొంటివో లోకముల్రాచ్చి 
మరులు పుట్టించెనో మాతృహత్య 
యాలిిక్రై వగచి పైత్యము తలకక్కనో 
మద్యపానమున మైమజచినావొ 


తే॥ 


మానువలె. బల్కవేమయ్య మావునెక్కి 

దాడిచని మొత్తరాదె పప్రోద్దొామభీమ 

యవనభటకోటి చక్కుంజాటైన దనుక 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 51 


కటకేంద్రుకూంతురి కౌంగిటిలోం జిక్కం 
జెళ్లపిళ్లస్వామిచేతంగాదు 
కృష్ణమాచార్యు సంకీర్తనంబులజొక్కె 
సింహాద్రి యప్పయ చేతంగాదు 
కవ్వంపుంగొండసంఘర్హ్షణోద్దతి దక్క 
శ్రీకూర్మనాథుని చేతంగాదు 
సాంఖ్యతొండని జాలజడికింతయును స్రుక్క6 
జెన్నమల్లేశునిచేతంగాదు 


తే॥ 


పవనజవన నిరాఘాటయవనఘోట 
హరణజయధాటి మీచేత నౌనె మేటి 


వేంకటాచల విహారశతకము 25 


వౌదు వొక సన్నజూడు మేలా పరాకు 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 52 


పాపవినాశంబు పంకసంకరమయ్యె 
నాకాశగంగ మిన్నంటికొనియె 
బొక్కంజొచ్చె భుజంగపుంగవుతీర్ణంబు 
తుంబురుకోన తీర్దంబు గలంగె 
గాలవతీర్థంబు కీలాలములు గ్రక్కె6 
జక్రతీర్రము కొండచజిని దుమికె 
బాండవతీర్దంబు భంగసంగతమయ్యె 
గోగర్భ తీర్ధంబు కుంటువడియె 


గడమ తీర్థంబులెల్లను గలం౫ నివుడు 

తురకనరకలు స్వామిపవుష్కరిణి(ద్రచ్చి 

జలగడుగువేళ నీకు రోషంబు లేదె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 53 


ఎలమి “నల్లాశబ్దములు పఠింపంగ లేరు 
చెవిపట్టుగ “సలాము” సేయలేరు 
కంఖాణకోటికి. గవణమెత్తంగలేరు 
మొనసి జీరామూట మోవలేరు 
కమ్ముబిరంగికాగంధ మానగలేరు 
పరవథూటుల బాధపజుపలేరు 
కడు నసహ్యంబైన గంజాయి దినలేరు 
హాలారసంబు బిట్టానలేరు 


ఎట్టు తురకలంగొల్చి సహింప నేర్తు 

రాంధ్రదేశాధిపతులు నీయంత రసిక 

శేఖరునింగొల్చ్బువారి రక్షింప వలదె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 54 


26 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


నేలటూరిగ్రావనిర్భాతపాతంబు 
తాళ్లపాకాబ్దిమంధానధరము 
మన్నూరిపవనభుక్పన్నగాంతకతుండ 
మూటుకూరి హలాహలో[గ్రమూర్తి 
ఓరముపాటి కంఠరీరవశరభంబు 
'పెనుబాలపేంట కృపీటజాత 
కందంబు కోడూరి కందళకోలంబు 


మన్నేటిగంధసామజమృగేంద్ర న్న 


మగుచుంగురువయు మాముడూ రాక్రమించి 


శత్రుసంహార! వేంకటాచలవిహార!! ర్‌ర్‌ 


'సైంహికేయుని క్రొవ్వు చవులానినందున. 
గడు నజీర్ణము చెంది కదలలేదొ 
బాపని6. దజీమి పాపము గట్టుకొంటింగా 
మొక్కలంబని వెన్క్మముందు దెలదొ 
బాణాసురుసహస్రబాహుదండ శ్రేణి6 
జెంది మొక్కలువోయి సిగ్గుపడెనొ 
గజరాజు ప్రాణరక్షణము చేసినయట్టి 


యాత్రపాటునంగంప మలమికొనెనొ తే॥ 


కాక రాకాసి మిత్తిచక్రము తురుష్క 

చక్రము హరించుటే హెచ్చు స్వామికేల 

పూనినప్పుడె కరకరి పూనవలదె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 56 


చెనసి పౌరుష మేమిసేతురో యని దిన్స 
మొలవేల్పు సాధ్వసమ్మున మునింగె6 


వేంకటాచల విహారశతకము 2/7 


దను. బెకలింతురో యని మడికాసుగు 
బృలిగాన దక్షిణాచలము జడిసె6 

జెజవట్టుకొనం దలంతురొ యంచు. గనకాద్రి 
దుర్గామహాదేవి తొట్రుపడియె. 

గంఖాణములగత్తుకం పోర్వరాదంచు 
ఘూర్ష్ణిల్లుచుండెను గుజ్జువేల్పు 


గోలకొండతురుష్కులు కాళహస్తి 

నాక్రమించినతజి నుగ్రునంతవాండు 

వాకిటను గోడపెట్టుక వణయెనేమొ 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 57 


లొట్టిముచ్చులకు.గేల్మాగిచిరి బ్రాహ్మణు 
లర్పావతారంబులడవి6ంగల సె6 

దగు వషట్‌,స్వాహా,స్వధా,శబ్దములు డుల్లె 
మంత్రతంత్రముల సామర్థ్యముడిగె 

సకలవర్జాశ్రమాచారముల్ప్చెడి పోయె 
మగనాండ్ర6 దురకల దిగుళులడ.చె 

గుజ్జంపుగత్తున ఘమూర్ణిల్లె. జెజువులు 
గుగ్గిళ్ళకంపున గుళ్లు పగిలె 


గాఢ రూఢసంరంభణోత్కంఠ దళిత 

పశ్చిమద్వారులై గంటె భాగవతులు 

పగిలి పాణంగంజొచ్చిరి పలుదెసలకు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 58 


అలమేలుమంగతో జలకేళి సవరింప 
క్షీరాంబునిధికి వేంచేసినావాొ 

సాలవక వడ్డికాసుల దండుకొను తలం 
పున గోలకొండకు(బోయినావొ 


28 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


పద్మసంజాతహృత్పద్మగంధముల మ 
త్తిలి తేంటిచందాన సొలసినావాొ 
మొనజొమ్ము గాండి వీపున వెళ్లం. బుడమి పె 


తే 
న్మక్కువపాలిండ్లం జిక్కినావొ ( 


కాక, భువనైకవీరపుంగవుండవయ్యు 

నిట్లు పేక్షింతురే జగదేకభయద 
ముష్కరతురుష్కదుష్టసమూహములను 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 59 


కుంభకర్ణాది రక్షోభటావళుల. జెం 

డాడిన బలిమి యెందణ.(గిపోయె 
మాల్యవన్మాలిసుమాల్యాదిదైత్యుల 

దూలించు బలిమి యే మూలకరిగె 
శకటతృణావర్త బకధేనుకాదుల. 

జీరినశౌార్య మే యూరికుజి3 
మధుకైటభాది దుర్మార్గవర్తులతల 


ల్లొట్టిన ఢాక యే గొందిడాంగె త 


నేండుగా కింక నెన్నండు నీ ప్రచండ 
భండనోద్దండదోర్దండపాటవంబు 

చెండవద్దా తురుష్కుల కండలురల 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 60 


అంబుధిదరి సైకతంబున గ్రుంకిపో 
యెొను సేతుబంధరామేశ్వరుండు 
కడు ఫలహారియై జడలల్లుకొని తపో 
వృత్తి.గైకొనె జంబుకేశ్వరుండు 
భస్మాసురోద్దండపటుబాహుశక్తి క 
దృష్యుండయ్యంజిదంబరేశ్వరుండు 


వేంకటాచల విహారశతకము 29 


భీకరాటవులలో నేకాంతవృత్తితో 
నడంగియుండెను మల్లికార్దునుండు 


మధురచొక్కయ్య భోగము ల్మరగినాండు 

రంగనాథుండు నిద్రించె రాత్రిపవలు 

కొండ దిగిరావు తురకల(యజెండలేవె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 61 


బలువిడి బిడ్డలంబాజవైచినవారు 
మగలను నెడబాసి పొగులువారు 
పాదలు కొప్పులు వీడి పాదలు దూజెడివారు 
తొడవులు వడిపోయి యడలువారు 
తొక్కు త్రొక్కుళ్ళ దుందుడుకు చెందినవారు 
దికృమొగంబయి తెరలువారు 
చుట్టాలంగానక కొట్టుమిట్టాడువా 
రద్రిగహ్వరముల కరుగువారు 


నగుచుందౌరుష్కధాటి ఘోట్టారభటికి 

వలసవెళ్లిరి యభిమానవతులు మొదల 

వినంగదే యాండుమొజి విన్న ఘను6డ వీవు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 62 


గగనాంబుజంబయ్యె నగరనియెడు పేరు 

“బాదినునామంబు వార్తకక్క 
గొడ్రాలు చూలయ్యె. గోవెలపేరు “మ 

సీదిను పల్కు ప్రసిద్ద్ధదముయ్యె 
లంజెమందయ్యె. గేళాకూళిపేరు “తు 

ఖా ననుమాట విఖ్యాతమయ్యె. 
గుందేటికొ మ్మయ్యె గుజ్జముపేరు 'ఘో 

డా యను సంజ్ఞ వాలాయమయ్య 


80 


తే॥ 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


ఆంధ్రభూమి తురృ్కలమయమయిన యట్టి 

కారణంబున దేవరవారలిపుడు 

వింటిరో లేదొ వీనులవిందు గాంగ 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 63 


అజగరాసురజఠరాభీలఖురళికా 
మసృణ రక్తపుటెజ్జముంటంబొరలి 
భీకరకువలయాపీడోగ్ర భద్రదం 
తావళంబనెడు గోతాము ద్రొబ్బి 
చాణూరముష్టికాశ్చర్య కృద్దీర్హ ని 
ర్హాతమస్తకపు సంగడములెత్తి 
రాణించు పెక్కువిన్నాణము త్మెజయు జాం 


బవ దుత్కటంపు గంబానంబెన.గి తే॥ 


కలహమెచ్చోట6 గలదంచు గాసె వేసి 

కొని సమాయించు జగజెట్టి వననంగంబరగు 

నీవు ప్రతిమల్లుర హరించు టేమి దొడ్డు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 64 


పల్లికొండస్వామి పద్మనాభుండు య 
థోక్తకారియుందిర్వళూరి వీర 
రాఘవదేవుండు రంగనాథుడు వట 
పత్రశాయియు శార్‌బ్లపాణి మొదలు 
గాంగల దేవళ్లు కనుగూర్క మీ యన్న 
తిల్లగోవిందుని తెజంగుంజూచి 
తామును బవళించి రేమని తెల్పుదు 


తే 
భండనమ్మున కుల్కి పండంబడిన | 


కపటనిద్రానుభవులచే. గార్యమగునె 
వారి కొండాట చాలించి వచ్చినాండ 


వేంకటాచల విహారశతకము 311 


దాడివెట్టు తురుష్కుల దండుమీ6ద 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 65 


కర్తారుమంత్రసంగతి నెట్లు పఠియింతు 
గాయత్రి గగ్గులకాండు చేసి 
మకిలికజ్ఞాలనేమకము నెట్లు భరింతు 
బాజునోటికి వక్కటబ్రద్ద లేక 
యకట లలాటచూన్యము పాపమెట్టు మా 
నగ నేర్తు నుదుటను నామమిడక 
నిను జగజ్జనకుని వినుతిసేయుట మాని 
'పెనుగొండబాబు నేమని భజింతు 


నేమిరా నా మొజాలింప వించుకైన 

రాత్తికనను దయ రాదె రామరామ 

యెంత దయ లేని తండ్రివి కృష్ణకృష్ణ 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 66 


ఓర్తువా ధేనుల కుజికి గొంతులుగోయ 
నావులంగాచిన యయ్య వీవు 
తాళుదువా వధూత్కరముల.జెజవట్ట 
ద్రౌపదింగాచిన తండ్రి వీవు 
'సైతువా బ్రాహ్మణజనుల నిర్భంధింప 
విప్రలంగాచిన విభుండ వీవు 
ధరియింతువా గ్రామదైవాల ఖండింప 
సురల6గాచిన దయాపరు(డ వీవు 


అకట ప్రత్యక్షసిద్ధాంతులై యశాస్త్ర 

కలన వర్తించు తురకల గెలువరాదె 

నీవు శాస్తపరిజ్ఞాననివుణమతివి 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 67 


32 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


అబ్ధిలో మిట్టిమీనై వుటం బెగసిన 
గట్టుక్రిందటంజలపట్టియున్న 
ఘుర్చురించుచు వాండికోజలు నూజిన 
నిప్పులు గ్రక్కుచు నుప్పతిలిన 
నిష్టతో మింటికి నేలకుంటెరిగిన6 
జలమూని ప్రజ్ఞలు పలుకుకొనిన 
గొప్పవిల్సెక్కుడుగొని విజృంభించిన. 
జిచ్చైనంగొని ఢాకంబుచ్చుకొనిన. 


తే॥ 


జికిలివాలమ్ముగతి నెదల్చింతు ననిన. 

గలుగుదురె నీకు గుజ్జపుంగలికిరౌతు 

లైన వెజతురుగాని పఠానిభటులు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 68 


కామాక్షిముక్కు చెక్కలువోయె నని సిద్ధ 
లింగండు విడిచె. గళేబరంబు 
కావేటిరంగండు కడప వెళ్లండనంత 
పద్మనాభుడు పరిభ్రమణ మందె 
అష్టమహాసిద్దులడవులపాలైరి 
చెన్నకేశవస్వామి పెన్నంగ్రుంక6 
గుక్కతేజిదువాళింగొని భైరవుడు పాజె 
గొండగోపాలుండు గుహలందూజె 


తే॥ 


సిద్దవటము తురుష్కులు చెండునప్పు 
డొంటిమిట్టరఘూద్వహు.డొకండు నిలిచె 

రాచపాొల్దేల గల్గు ధరాతలమున 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 69 


యవనాధమునకు మున్నాజిలో పెన్నిచ్చి 
పరువెత్తె రాజగోపాలమూర్తి 


వేంకటాచల విహారశతకము 38 


బొడ్డుమాణిక్యంబు పోవునో యని కంచి 
వరదప్ప భయమున వణ6కసాంగె6 

జిజుతకూంకటివాండు చెంగల్వరాయండు 
ఘటికాచలస్వామి గట్టు దిగండు 

భూమిక్రిందట నీగి శ్రీముష్టదేవుండు 
తిరుకోవళూరయ్య విజిగిపోయె. 


జండవిజయాపురీమహోద్దండమనుజ 

రాక్షసబలంబు దాక్షిణాత్యక్షితీంద్ర 

భూము లుక్కలంబుగ మ్రింగ. బూనినపుడు 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 70 


కపిలేశ్వరుండేల కరకరి చూపండో 
మసకలు గొనంబోలు నొసలికన్ను 
గోపాలుండేల పైకొని విజృంభింపండో 
సుడిపడెంగాంబోలు. జుట్టుంగత్తి 
రఘువీరు.డేల విక్రమశక్తి. బూన6ండో 
పిడిత ప్పెంగాంబోలు. బెద్దవిల్లు 
సంజీవపతి యేల శౌర్యంబు నెజపండో 
ముదిసిపోవంగంబోలు ముసలితోంక 


నిర్షిరోధ,నిరాఘాట, నిరుపమాన 

నిస్సహాయ, భవద్భుజోన్నిద్రధాటి 

పాటి లేదయ్యెనె తురుష్కకోటి గవయ 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 71 


వృషభాచలఖ్యాతి విలసిల్లు నీ కొండ 
పరిపంథితృణములంబాపవుకొనదె 

గరుడాచలస్ఫూర్తి గనుపట్టు నీ కొండ 
యరిభుజంగముల బిట్టడంచుకొనదె 


తడ 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


శేషైలనిరూఢి6 జెలువొందు నీ కొండ 
విజయనిక్షేపము ల్వెజరుటరుదె 

యంజనగిరిలిల హవణించు నీ కొండ 
విమతుల(ప్రాణముల్‌ గమిచికొనదె 


యిట్టు బలుకొండ దుర్గమై యెసంగుచుండ 
చండతౌరుష్కమండలి.జెండరాదె 
యెంతమాత్రము నీ ధాటి కదురుగలదె 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


మంథాన్నశైలనిర్మథ్యమానాబ్టి ని 
ర్హోషసంరంభంబు. గుంటుపజిచి 
ప్రళయవెలావినిర్భరధరాచకిత ది 
గజబ్బృంహితముల. జీకాకుపజిచి 
యమృతాపహరణసంభ్రమగరుత్మద్గరు 
జ్ఞం క్రియాహంకృతుల్‌ చౌకపజిచి 
జాలంధరేశభంజనకంఠ బిలగిల 
ద్ధీంకారకలనంబు గ్రిందుపజిచి 


వజలు భవదీయముఖగంధవాహపూర్య 
మాణదరగర్భదళన భంభంనినాద 

గరిమ తురకల గుండెలు గలంచుటరుదె 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


పానకం బాననేపట్టె మా మంగళ 

గిరిసామి కూజటతెఅపి లేదు 
లచ్చితో6 దచ్చన ముచ్చటాడనెపట్టె6 

దజిగా దహోబలాధ్యక్షహరికి 
మీజి ప్రసాదంబు లారగింపనెపట్టై 

నూహ చాలదు పురుషోత్తమునకు 


వేంకటాచల వివారశతకము 85 
నాత్మయోగానందుండగుచునుండనెపట్టె 
ధర్మపురీగుహాస్తానపతికి 
తే వారు మజ్ఞాతి6 జేసికొన్నారు మున్నె 


7/2 


తే॥ 


73 


తురకదేశాన దాక్షిణాత్యుండవు గాన 
నొంటిగాండవు నీ వెట్టు లోర్వంగలవు 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 74 


శాంతింజెందితివేమొ చక్రతీర్జాది క 
ల్లోలినీ జలకేళి6 దేలియాడి 
యలసితివేమొ యనంతయాళ్య్వార్ల స 
మ్యక్తటాకమునకు మట్టిమోసి 
యోపలేవైతివేమో మహాబ్రహ్మోత్స 
వారామసీమావిహారవృత్తి 
శమము.జెందితివేమొ జనుల కశ్రాంతంబు 
గరుడగంబముచెంత వరములిచ్చి 


కాక లేకున్నం దిరుపతిదా6(6క ఢాక 

చూపి దాడిడు మ్లైచ్చులంజూచి యెచి 

యెదురు నడవకయుందువె యింత తడవు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 75 


కావలిగ్రామ నిర్దాతపాతమ్ము గం 
డవరావనీరుట్కుఠారధార 
కోవూరితృణకణదావ పావక కేళి 
దువ్వూరిమశకోగ్రధూమరేఖ 
నెల్లూరిమదవదనేకపోదృటసింహి 
పాలూరిపట్టనప్రళయవార్త 
పెళ్లకూరీ లతాభీలధాత్రీకోటి 
రావూరిహరిణాంకరాహుదం్రి 


86 


తే॥ 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


యై ప్రతిగ్రామున కభివ్యాప్త్పింజెంది 
భూతసంక్షయయావ నోద్చూతధాటి 
ఘోటికోద్ధూతధూళి దిక్కోటింబొదివె 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 76 


“అబిసిహుమాశాల' లయ్యెంగా వివిధ వు 
ణఅణ్యాగణ్యదివ్యదేవాలయములు 
“లష్కరీ'కరిఘటాలానంబులయ్యెంగా 
మానితకేళికోద్యానతరులు 
'సరదారు'విశ్రమస్థానంబులయ్యె.గా 
సద్ద్విజశ్రేణి పూజాగృ్గహములు 
కాసరీమూత్రసంకలితంబులయ్యె.6గా తే॥ 
యతిపవిత్రాంబుప ద్మాకరములు 


కటకటా యెట్టులోర్చు నుత్కటకలోర 
వీరసురధాణయబ్బులోగ్రారభట్య 

పాకధాటికి నెల్లూరిపట్టనంబు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 77 


తరలాక్షిబిరుదందె తాటింపు గాదుగా 
పడదీసికొను జేరుబందువాటు 
సకియసిబ్బెపుగుబ్బచనుపోటు గాదుగా 
గొప్ప నేజాగుబ్బకుప్పెపోటు 
వలకారిగుమ్మవచెక్కిలినొక్కు గాదుగా 
జిజబుకొట్టుగుల్హాపుతజటు వేటు 
మొలకముద్దియపంటి మొనగంటి గాదుగా తే॥ 
మాజుబాసగరీబు నోరుకాటు 


కటకటా యెట్టు ధరియింప(6గా6 దరంబు 
మెజయు కర్ణాటరసికశేఖరులకింత 


వేంకటాచల విహారశతకము 


నేగివచ్చిన నీవు రక్షింపకున్న 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


కోలాహలంబుగా.(కొండంజుట్టుక నిన్ను 
దుడ్డితే నీ మొనలడ్డుపడునె 
హురుముత్తుగా వచ్చి కెరలి నీ చేకత్తి 
తీసికొన్నను నీకు దిక్కుగలదె 
నెగడి యుద్దాటించి నీ సొమ్ము దోంచయకో. 
జేరితే నినుంగాచువారు గలరె 
ఢాకతో గుడింజొచ్చి డాసి నీ బిలమెల్ల 
జెక్కితే నీ మొజ యెక్క6గలదె 


యయ్యయో స్వామి దాక్షిణాత్యార్లజనము 
నీ కటాక్షంబు లేకున్న నిర్వహింప 

గలదె నానాటి మ్లైచ్చబాధలకు నొచ్చి 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


రేపల్లెలోంజాల రేవగల్‌ వెన్నలు 
దొంగిలి మింగిన దుండగంబు 
మగనాండ్రనక గొల్లమగువల సిగ్గులు 
కొల్లలాడినయట్టి కోడిగంబు 
జనయిత్రిచందాన(జన్నీయ వచ్చిన 
పూతన(జంపిన పాతకంబు 
నన్నచే ముసలిగా యనక నాంగటికొయ్య 
మోవంేసిన కండకావరంబు 


మజిచినాండనే నీ తొంటిమర్మమెల్ల 
నేకి కాకుల కిచ్చెదంగాక యేల 

మోవనిత్తును తురకల మొత్తకున్న 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


8 


78 


79 


80 


88 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


దశమి యేకాదశి ద్వాదసుల్‌ పడిపోయెం 

గడు 'రజా'పండువుల్‌ ఘనతకెక్కె 
విష్ణుశివస్థాన విభవముల్‌ చెడిపోయె 

“బాబయ్య” కానుకల్‌ ప్రబల మాయె 

కమనీయగురుపీఠకంబు లుత్సారించె 

నిలలబకీర్లకుంబజ్జ లినుమడించె 
వేదశాస్తాదిసద్విద్యలు కణవయ్యె 

మహి మల్లశాస్త్రముల్మహిమ హెచ్చి 


నకట కలికాలకల్మషహరవిశేష 
శేషళశయనేంద్ర పండిత శేషభాష 
తురకలకు నిచ్చితివొ నీదు దోర్చలంబు 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


త్రుప్పువట్టెనొ మహాద్భుతభీకరగ్రాహ 
కంఠలుంఠన చక్రకఠినధార 
చికిలిపోయెనా పూర్వదేవ జీవవినాశి 
భండనోద్దత గదాదండపటిమ 
దారిదప్పెనొ మహోదారక్రిటభమూర్ధ 
దళననిర్హాంతనం దకకృపాణి 
పేంటెత్తెనో నిరాఘాటదుర్మార్గ, ఖే 
లన, శార్‌బ్లపటుధనుర్లస్తకంబు 


కొట్టి గోరించరాదె రక్షోభటాళి 

కరణి దండెత్తు రణదళ “ఖాను'దళము 
చక్కుచక్కులు గాంగ దత్సాధనములు 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 


అంబుచర, క్రోడ, హరి, కుబ్జ, రామత్ర 
యాంగజ, జిత్తురంగాధిరోహ 


తే॥ 


81 


తే॥ 


82 


వేంకటాచల విహారశతకము 89 


కాకృతుల్గల నీవు తోంకచే, వీంపుచేం 
బంటిచే, గోటిచే౦. బదముచేం గు 
ఠారంబుచే( బ్రకాండంబుచే, హలముచేం 
బరిరంభణముచే6 గృపాణిచేత, 
చిమ్మి యొత్తిదళించి, చించి, క్రుంగంగంద్రొక్కి, 
చెక్కి, తూంటిడి, దున్ని, నొక్కి వేసి, 


కోవు రని యార్చకున్న గగ్గోలుగాంగ 

కొండ పెకలింపక, వురంబు కొల్లగొనక 

నిన్ను గెలువకపోదురే నెజ “వజీర్లు' 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 83 


చెండసాంగిరిగదా శ్రీవైష్ణవులంబట్టి 
పిల్లవట్రువజుట్టు ముళ్లువేసి 
మొత్తసాంగిరిగదా ములికినాటయ్యల 
పిజ్జ్ఞలమీందనే కజ్ఞిలెత్తి 
కొట్టసాంగిరిగదా గొడ్డవేటిమహాగ్ర 
హారభూసురకోటి నంటంగట్టి 
తిట్టసాంగిరిగదా తెరిమాకిచోదంబు 
పాటించి ద్రావిడప్రజలనెల్ల 


యెంత పాపంబు జనుల నింతింతలైన 

వెతలంబెట్టంగ నొక్కింత వెజపు లేక 

యడ6ంగియున్నావు బిలమందె వెడలిరాక 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 84 


శ్రీహరి ననుకోను చెంగేరు దక్కిణుల్‌ 
అదరక మృత్యుజాహల్లి ననుము 

'పెరుమాళ్ల ననుకోకు తురకలు మొత్తేరు 
పేర్మి “ఖొదా” పేరు పెట్టుకొనుము 


త్న 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


విష్ణుండ ననుకోకు వేసేరు పారసీల్‌ తే॥ 
“కర్తారు'పేరు వేగము వహించు 

కృష్ణుండ ననుకోకు గెంటేరు దానకీల్‌ 
పూను “బాబయ్య?” పేరైనంగాని 


దేవ నీ సొమ్ము గట్టిగా6దిన్న కవిని సీ 
గానంజెప్పితి నింక నాకుంగడమ లేదు 

బెదర కటుచూచి మున్నె తప్పించుకొనుము 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 85 


వహింజేపవై యున్న వడి మింగంజూచేరు 
తాబేంటివై యున్నందప్పదటులు 
తగ మృగేంద్రుండవైన దెగంబడవేసేరు 
బాపడవై యున్న బ్రదుకనీరు 
మడకమోపరివైన విడువక దున్నేరు తే॥ 
రాజవైనను నీకు6దేజునీరు 
వగ దిగంబరివైన నగడుసేయకపోరు, 
గుజ్జమవైన నెక్కోకపోరు 


ఇన్ని చాలించి పందివై యున్న నిన్ను6 సీ 
జేతముట్టరు దగ్గజంజేరవెజతు 

రెందు కి.;కంబంద వగుదువో పంది వగుదొ 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 86 


కరికొల్న మొసలికర్కర కుల్కి చేయెత్తి 
మొజ్లోమొజో యాదిమూల మెవండు 
వాండు నన్నేలెడివాండు వానికి జోహా 
రంచుంబత్కెడి మొజ యాలకించి 
తాంగాను నేంగాను దన పట్టితోడు పాం తే॥ 
పనియాన చెడ్డవట్టనుచు బ్రహ్మ 
రుద్రాదులుండ నార్తులపాలితం డ్రివి 
పరతంత్రుండవు పరాత్పరుండ వీవు 


వేంకటాచల విహారశతకము త్న 


కాన విడరాని రమనట్టె కౌంగిలింత 

యును విడిచి గున్కుపర్వెత్తు కొనుచు వచ్చి 

కాచితివి యంచు మది నిన్ను గణుతిసేతు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 87 


మొండిగంజాతిండి లండిపోతులమీ6ద. 
గవితంజెప్పండు “గజాగాడి'గాని 
పచ్చినెత్తురు ద్రావు పాశ్చాత్యులను నమ్మి 
కొలువండు జోగుల కొడుకుగాని 
తజచుగా గోవుల తలంగగోయు ద్రోహుల 
యొద్దంబాడండెద్దు మొద్దుగాని 
పరమసాధ్వులంజెజల్వట్టు'గులాము'ల 
కీడండు నేస్తము తొత్తుకొడుకుగాని 


రసికులై మించినట్టి కర్ణాటకంబు 

మనుజులెట్లు చరింతు రీ 'మాజుబాస 

ముండకొడుకుల' నమ్మి యేమో గదయ్య 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 88 


చక్రహస్తుండనను విక్రమంబే కాని 
పట్టి తురుష్కుల. గొట్టలేవు 
లచ్చి యిల్తాలను లావణ్యమే కాని 
వడ్డికాసొక్కటి వదలలేవు 
మేటిదేవుండనుమాట మాత్రమె కాని 
వేయాజులర్భుల కీయలేవు 
కనకాంబరుండనే ఘనతమాత్రమె కాని 
“సాపాటు చేరుళ్ళసాదమయ్యె 


తోమనీయవు పళ్లెము ల్టొడ్డదొరవు 

ఇట్లు గడియించి తురకల కీయందలంచి 

యున్న నిను నమ్ముదురె భక్తులుర్విలోన 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 89 


త్తం 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


కోటవెట్టించుకో కొండచుట్టును నీవు 
కానికపైకంబు కర్చుచేసి 
కొత్తళంబులు గట్టు కొన్నిరూకలు పెట్టి 
'హెచ్చుఫిరంగీల నెత్తికట్టు 
'పైదండుగా నంవు పదివేలక్రోంతుల 
నెలుంగుగొడ్డను బంపవు మెక్కకుండ 
కొంతగుజ్జముగూర్చి కోనేరిదజి నుంచు 
రాణువ నుంచుకో నాణమెజింగి 


తే॥ 


లోభివై కూర్చుకొన్నట్టి రొక్క మెల్ల 

హీనమతులకు6గానుక లీయవలదు 

ఆప్తుండగు నాదు మనవిదే యాలకింపు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 90 


సురనదికంటె మీసరమైన యోగ్యత 
హురుముంజిమణికంటె మెజియు ప్రియము 
గంబూరకంటె వెగలమౌ గుబాళింపు 
పన్నీరుకంటె నుప్పతిలు చలువ 
తజీవెన్నకంటె చిత్తిరమైన మార్దవ 
మపరంజికంటె హెచ్చెన తళుకు 
చీనిచక్కరకంటెంజెలంగు మాధుర్యంబు 
పద్మినికంటెంజొప్పడిన యొప్పు 


తే॥ 


గల భవన్నామ నిగమాంతగంధలహరి 

జికిలి చేసిన మజ్జిహ్వచేత నరుల 

నెంచకుంటి నిందాం6క నింకేమిసేతు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 9] 


ఘనుడు కావేటిరంగని యారగింపును 
గంచిలో వరదప్ప గరుడసేవ 


వేంకటాచల విహారశతకము శత 


పెనుగొండ రామభదుని వైభవస్ఫూర్తి 
తగు గండికోట మాధవుని ఠీవి 
యుదయాద్రి రఘువీరుడుండెడి చందంబు 
కడప వేంకటరాయఘనుని మహిమ 
కాళహస్తీశ్వరు కలిత ప్రసిద్దలు 
మల్లికార్డునుటెక్కులెల్ల నుడిగె 


జుట్టి యేంకరుపాళ్యాల నట్టనడుమ 

నీకుంజెల్లెర విభవము ల్నేంటిదాంక 

సీమదేవళ్ళవలె నీవు చేరుకోక 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 92 


ఏ కొండ నుండేవునీ కొండరాళ్ళెల్ల( 
బెకలించి 'గోరీలు' వెట్టునవుడు 
ఏ పూలు ముడిచేవు నీ పూలతోంటెల్ల 
విదళించి “గంజాయి” విత్తునవుడు 
ఏ మారగించేవు నీ మహానైవేద్య 
మెంచి “పకీర్లకు. బంచునవుడు 
య సొమ్ము పెట్టెవు నీ సామ్ము లెల్లను 
రౌతు 'గాసాల'కు రాసునపుడు 


బీదరౌతుల నొక కొంత పెద్దచేసి 

యిటుల నేమజీయుందురే యేపు దజింగి 
శీఘ్రముగంబారసీకుల.యజెండరాదె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 93 


సంజీవరాయని సరిగంజూడ6గరాదు 
ఉదరి సన్నిధివీథి నుమియరాదు 
తరి, మట్లెవారి గోవురము దాంట6ంగరాదు 
బుగ్గలోపలంగాళ్లు వులుమరాదు 


ం. 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


నెజి జియ్యరుమఠాలు నిక్కి చూడంగరాదు తే॥ 
కలియుగలక్ష్మిని గలియరాదు 

కానుకరొక్కంబు గణుతీకపోరాదు 
సాలవాకిట రంతు సలుపరాదు 


ఇప్పుడిటువంటి మర్యాదలెల్లం దప్పె సీ 
గండు మీజియు6దురకలు గట్టుచుట్టు 

కొనిరి గదవయ్య తిరుపతి కొల్లగొనుచు 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 94 


తళిగెలు దోంచుక తప్పెట్లుగాంబేసి 
తాళముల్‌ చెమటపాంతలుగటయేసి 
వెయిగాళ్లమంటపివీథి లాయముచేసి 
కోవెల “బాబయ్య గోరి' చేసి 
గర్భగ్భృహంబులు గలయంపిగాంేసి త్తే 
విగ్రహంబులంబట్టి విజచివైచి 
తిరువాభరణపిండ్లు తీసి సోదా చేసి 
మఠపడియును దారుమారుేసి 


నంబులను గొట్టి జియగార్ల నజకివైచి స్‌ 
చుట్టు తిరుమాళిఘలు చాలంజూఅపుచ్చి 

కొల్లలాడెడి తురకల. గొట్టవలదె 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 95 


విమల గోవింద గోవిందశబ్దము కాదు 
“శాహుసేన్‌ బాహుసేన్‌ సంకులంబు 
కోణంగిదాసళ్ల కుప్పిగంతులు గావు 
మధుసీధుపానదోర్మదవునటన 
ఘనవాద్య మేళముల్‌ గావు గుండియలబట్లె ల! 
పగిలించు పెద్దబూరగలనాదు 
దీప్త్రవజ్రాఖండ దీపకళికగాదు 
జళిపించు పెద్దకత్తులమెజుంగు 


వేంకటాచల విహారశతకము శీర్‌ 


ఇట్టి భయములు గల్పించునట్టి మ్లైచ్చ 

భటులందునుముక యాలస్యపడుచు నీవు 

'సైంచుకొన్నావు నీ కిది సమ్మతంబె? 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 06 


మేలైన యుత్తమాశ్వాలకు నెల్లను 
శూల కుట్టానంగ6 జూపితేని 
బోరుకొండలనంగ భువిని భద్రగజంబు 
లన్నియు6(బడ మాయ వన్నితేని 
యార్చి రౌతుల మదంబంతయు నణం.గించి 
తొట్టిన, గోరీలు, వెట్టితేని 
పచ్చబద్దలతోడ బల్లిదంవు, వజీర్ల, 
వీ6వులు పెట్లంగ వ్రేసితేని 


కోపు చెడి పాజరే గోలకొండ ఢిల్లి 

యాగర విజావురీ మొదలైన తురక 

గుంపు, సాహేబు, నల్హాము, ఖూబనుచును 

శత్రుసంహార! వేంకటాచలవిహార!! 97 


పిజికివాండనుచు దబ్బజణమాటలాడితి. 
గా మహావీరపుంగవుని నిన్ను 
అతినిరయస్వాంతు.ండంటింగా భక్త ర 
క్షణవిచక్షణ సులక్షణుని నిన్ను 
బలహీనుండంటింగా బహుముఖబ్రహ్మాండ 
పరమాణురోమకూపకుని నిన్ను 
తామసుండంటింగా ధగధగద్దగిత వి 
జ్యోతిర్లతా స్వయంజ్యోతి నిన్ను 
ఏను లోకోపకారార్ద మేపుమీజి 
తురకల హరించుమని నిన్ను దూజుకొంటి 
నా సహస్రాపరాధముల్‌ సైచు తండ్రి 
శత్రుసంహార! వేంకటాచలవిహార!! 98 


46 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


'సీ అవరంగపాచ్చావు హాజీలుగా వచ్చి వేంకటరమణశతకము 
] ౦ ణ 


ధాటి ఘాటీకృష్ణ దాటినవుడె 

ధర విజావురమెల్ల తల్లడింపుచుపోయె, 
గోలకొండావెన్క కోలుపోయె 

కం(ద)నూల్‌ తరువాత ఘట్టి (గొట్టి?)(ఠరా)ణఖ్యంబెట్టి, 
ఆదవేనికి ముట్టడంపె గనక ద్రాకానిశాకర కుజన 

సీమసీమలవారు చెలరేగి చెలరేగి, భీకర! వారిరుహచరణ! వేంకటరమణా! 
ప్రజల కాపదలాయె గజిబిజాయె 


క॥ _ శ్రీకమలా హృత్పద్మది 
వాకర! యదువృష్టివంశవార్నిధివిలన 


క॥ కందముల.౧బద్యశతకము 
నందముగాంగూర్చి నీదు నామంబున కే 
విందొసగంగోరితిని యర 


తే॥ కోల్లకొండ(3)ను రవుసాయె కొంతతడవు 
ఇండ్డపట్లను నుండుట కిరవు లేదు 
ఎట్లు రక్షించెదవాగాక యెజుగమకట! 
శత్రుసంహార! వేంకటాచలవిహార! ర విందేక్షణ గ్రైకొను ఘృణ వేంకటరమణా! 
-డి.నం.1710 తిరుపతి., ఓ.ఆర్‌.ఐ.తాళపత్రప్రతి. 27 ప. 


క్‌ ॥ క॥ _ గోరాడోగోపాలక 
స॥ కత్తులపచ్చళ్లుగా గోశినట్లు బెం (1 


టల నజ్జులయ్యె ఘోడాలగములు గోరాజసుగోధరేంద్ర గోపతివినుతా! 
బాడిశంజెక్కిన పచ్చి చందనపు రా గోరాజీవద్విడ్లో 
టల భంగులయ్యె భటాంగకములు పీరాగోర్డితమనోజ! వేంకటరమణా! 
పులియశాహతులు బద్దులు(?) బారు పాషాణ 
పంక్తులై వెసగూలె భద్రకరులు కం॥ అనురక్తా సద్భక్తా 
గొడ్డండ్ర నరకిన గ్రుంగెడు గుమి వెదు వనపటుసక్తా యతులితపావనయుక్తా 
తే॥ _ పెద్దపాళ₹ముకడ రణాభీలయవన వినుతుల్‌ గైకొనుము సఘృణవేంకటరమణా! 
కోటింజెండాడ నెత్తురుల్లోలకొండ 
పౌరబిబ్బీల కన్నీటి పయికింబార త్‌. రతారు ఉమ్ము 
శత్రుసంహార! వేంకటాచలవిహార! 100 చరణా యంబుద ఘృణితను చారు స్ఫురణా 
-డి.నం. 830 తాళపత్రప్రతి, 24ప. (తంజావూరు సరస్వతీమహల్‌ లైబ్రరీ) వరమునిజన సంస్మరణా 
1. ఆచార్యకె. జె.కృష్ణమూర్తిగారి వ్యాసం చూ. ఆంధ్రప్రదేశ్‌ ఓరియంటల్‌ కాన్ఫరెన్స్‌ విరళాంతఃకరణభరణ వేంకటరమణ! 


ప్రత్యేక సంచిక. 1984. పుట 23 నుండి 29 వరకు. 


తీరి 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


కరుణారస వరుణాలయ 

కిరణామరమణికిరీట కీలిత పరనూ 

పురమృదుచరణా కాంచన 

విరచితపరిధానచరణ వేంకటరమణా! 6 


రంగా! గతిదృగ్జిత సా 

రంగా, సుందర విలాసరసితానంగా, 

రంగదలక భంగసమద 

భృంగా, సురథాంగధర, వేంకటరమణా! 7 


ఈశా! మా హృత్పద్మది 

నేశా! ఘనతర కరోద్యదిభసంకాశా! 

ఆశాపాశవినాశ ని 

వేశా! లోకేశభరణ వేంకటరమణా! 8 


భద్రా! న్వప్రీకృత వర 

భద్రా! కరుణాసముద్ర పరిహృతభువనో 
పద్రవకరణక్షుద్రా! 

విద్రవదానందకరణ! వేంకటరమణా! ం్ర 


సారా పారావార గ 

భీరా! హైయంగవీన మృదుచోరా! సు 

స్మేరాననవరజారా! 

వీరా! వారిరుహచరణ వేంకటరమణా! 10 


ధీరా! గోలోకాంత వి 

హారా! సత్సారహీరహారా ఘనస 

త్కారా! మునిమందారా! 

వీరా! యతిమృదులచరణ వేంకటరమణా! 11 


వేంకటరమణశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


ఇష్టాఖండిత లోకా 

రిష్టా యనుపమ కృపాగరిష్టా దైవో 
త్యృష్టా భక్తజన మనో 

భీష్టా స్రష్టనుతచరణ వేంకటరమణా! 


రామా! రావణదనుజవి 

రామా! లక్ష్మీక్రుచయుగరాజిత వక్ష 
స్సీమా! ముఖజిత సోమా 

భీమా! శరవర్గహరణ వేంకటరమణా! 


శ్యామా! తుళసీనళిన సు 

దామా! ఘనసజ్జన సముదయకామా స 
ద్దామా సంగరపటురివు 

భీమా! నుత భూరికరుణ వేంకటరమణా! 


ఇంద్రా! యశోజిత శర 

చ్చంద్రా నయవితరణాది సద్గుణసాంద్రా 
యింద్రియ నిస్తంద్రా కల 
భేంద్రారిష్టదృతహరణ! వేంకటరమణా! 


జలజేక్షణ! యదుభూషణ! 

బలిశోషణ! పాపహరణ! పాండవకరుణా! 
తులసీదామాభరణా! 

వెలయుము నా పాల సుగుణ! వేంకటరమణా! 


మృద్భక్షణ నారాయణ 
సద్భక్తాంతర్విహరణ సారసచరణా 
సద్భువనవాస మధుముర 
భిద్భానుజకులధురీణ! వేంకటరమణా! 


16 


త్రి 


5్‌0 


క5॥ 


క॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


ఉద్యత్టర కరకోటిసు 

ఖద్యోతన నిభకిరీట ఖండితశకటా 
ప్రద్యుమ్న జనక సంయమి 

వేద్యా మృదుకమలచరణ! వేంకటరమణా! 


అద్భుత యభ్యుదయాకర 
సద్భుజబలశౌర్య ధుర్యసత్యాదార్యా 
మద్భావస్టిర వరబల 

భిద్భామణి తనుసుకిరణ! వేంకటరమణ! 


దుష్కరదుర్భర దుర్గమ 

పుష్కల దుష్కర్మవహ్నిపుంజముచేతన్‌ 
శుష్కీభూతమదీక్షా 

విష్కిరమున్‌ బ్రోవు కరుణ వేంకటరమణా! 


భండనఖండితహర కో 

దండా సురనాథవినుత ధార్మిక కరుణో 

ద్దండ బలానుజ దండిగ 

వెండియు నిను6గొల్తు సుగుణ!వేంకటరమణా! 


బృందారకరాజా భవ 

సందేహ సమస్తభువన సన్నుతచరణా! 
సుందరపోషిత నర గో 

విందా మద్భాగ్యసుగుణ! వేంకటరమణా! 


ఆద్యంతరహిత పూరుష 

విద్యాధర సిద్ధసాధ్య వినుతచరిత్రా! 
సద్యఃఫలదాయక ఘన 
విద్యాపారీణసుగుణ! వేంకటరమణా! 


20 


21 


22 


23 


వేంకటరమణశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క॥ 


శుభ్రేతరాభ్ర ఘృణిగణ 

విభ్రాజిత విమలదేహ వివపులకటాక్షా! 
విభ్రమిత సకలదిక్తట 
బిభద్భూభృత్రపూర్ణ! వేంకటరమణా! 


మధుర మధునన్నిభాధర 

విధువదన మదేభయాన వివిధసురూపా 
కుధరధర ధీర మాధవ 

విధిజనక సదాభిభరణ! వేంకటరమణా! 


సాధుజనబాధనిధనా 

గోధన యధినాథ ధనద గోధరశయనా 
బాధిత వైరివితానా 

వేధఃపిత పాపహరణ! వేంకటరమణా! 


అక్షీణ బలపరాక్రమ 
వక్షోభృతకౌస్తుభాంక వనజాక్ష భవ 
త్పక్షచర రక్షణాంశము 

వీక్షించవదేమి సఘృణ! వేంకటరమణా 


రక్షాదక్ష విచక్షత 
పక్షీంద్రారూఢ నీకు పక్షంబైనన్‌ 
కుక్షివెత నోపలేక య 

పేక్షించితి నీదు కరుణ వేంకటరమణా! 


కుక్షిస్తాఖిలలోకా 

పక్షీంద్రపతాక దాసపక్ష విచక్షా 

భిక్షాచర బలిశిక్షా 

విక్షేపేములుడుపు సఘృణ! వేంకటరమణా! 


24 


25 


26 


2/7 


28 


29 


ర్‌1 


ర్‌లి 


క5॥ 


5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


రక్షక శిక్షక దక్షక 

విక్షేపములుడిపి ప్రోవు వేడుకతోడన్‌ 

దాక్షిణ్యంబేర్చ్పడంగా 

వీక్షింపుము కమలచరణ! వేంకటరమణా! 30 


సాక్షవి సకల సులక్షణ 

కుక్షివి కరుణాకటాక్షగుణ చయపక్షా 

రక్షింపు మన6గ నెందుకు 

వీక్షింపుము నన్నుంగరుణ వేంకటరమణా! 31 


శుంభత్పరమద ఖండన 

జంభారితనూజమిత్ర జలజసునేత్రా! 

కుంభజవైరినుతావన 

బింబాధర భూరికరుణ ! వేంకటరమణా! 32 


శుంభదవష్టంభ భుజా 

జృంభణభిత్కంస కుంభిభేదితయవనా! 

రంభోరు సదంభోరుహ 

బింబాధరవదన మదన వేంకటరమణా! 33 


కుంభీంద్రవరద కుంభజ 

సంభావిత సకలభువన సంభవగర్భా 

కుంభిని కుంభాసురహర 

బింబోష్ట మదిష్టభరణ వేంకటరమణా! 34 


మిత్రకుల రాజపవుత్రసు 

మిత్రసుతాగ్రజసుమిత్ర మృషవాక్చిత్రా 

మిత్ర సమాజలతాసు అ 

విత్రా మద్భరణ సుగుణ వేంకటరమణా! 35 


వేంకటరమణశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


5॥ 


క5॥ 


సద్యుతి మృగమదతిలకా 

విద్యుద్ద్యుతి రుక్కచేల విమలవినీలా 
సద్యుక్తిముగ్దచరితా 
విద్యాధరవినుతచరణ! వేంకటరమణా! 


ఘోరతరకలుష సాయక 
పూరితదేహుండగు నన్నపూర్వకృపన్‌ మే 
లారసి చూడు మహాయా 
భీరపదపవిత్రచరణ! వేంకటరమణా! 


అతి ఖరన(కగ్రహ కర 

గత కరిరాజవరు.(డొండుగతి మజిలేకన్‌ 
ధృతిచెడి నిన్వేడండె వడి 

వెతలుడిపినదొరవు సుగుణ! వేంకటరమణా! 


౮ 


సదసమానగుణాఢ్యా! 
బిసరుహదళనయన వైరిభీకర సుకరా! 
ప్రసరింపంజేయు నాపై 

విశదంబుగ నీదు కరుణ వేంకటరమణా! 


ద్విజరాజవాహనధ్వజ 
ద్విజరాజోపరిశయాన ద్విజరాడ్వదనా! 
ద్విజవైరిదళన సద్భుజ 

విజిత సమస్తభువనగణ వేంకటరమణా! 


దుర్జ్దనులను నిర్జింవుచు 

నూర్జింపుచు విబుధకోటి కొనరు యశంబే 
యార్జించి నించి మించిన 
విర్దానద్యుపరిభవన! వేంకటరమణా! 


36 


3/7 


38 


39 


త 


త్నగే 


ర5్‌త 


ర్‌డ్వ 


5॥ 


క5॥ 


5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


ఖరపుచ్చక్షేపహత 

స్ఫురదాగమనిగమపుంజ సోమకపాట 

చ్చర తళ్కుబెళ్కు తొల్కెడి 

విరళపురుష వేషభరణ! వేంకటరమణా! 42 


నిష్టుర విపులకఠోర సు 

పృష్టోపరిభాగనిభృత భూభృ్చేష్టా 

కష్టమ నన్‌ బ్రోవగమద 

భీష్టప్రద కమఠ నిపుణ వేంకటరమణా! 43 


హాటకనేత్రాసురగిరి 

పాటన పటుపవిసమాన పాండురదంప్షో 

చ్చాటిత భూమికిటీ నా 

పేటునంగాచికొనుము ఘృణ! వేంకటరమణా! 44 


దుడదుడ డింభకుంబ్రోవను 

బెడిదపుం/గంభము. బగిల్చి భీకరగతిచే 

కడు వెడలిన నరసింహు6డ 

విడువక నన్‌ బ్రోవు సుగుణ! వేంకటరమణా! 45 


బలి బలసంపన్నత కవి 

చెలిమిని బొలియింప నిచ్చంజెంది సునిస్టన్‌ 

ఇలంజిట్టెడు బాపండవై 

వెలసిన భిక్రానుచరణ వేంకటరమణా! 46 


ఆదరమున జమదగ్నికి 

మోదమెసగయుట్టి బహుళభుజదండము పై 

నూదిన చటులకుఠార వి 

భేదిత భూభారభరణ వేంకటరమణా! 47 


వేంకటరమణశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క॥ 


రాము6డవై త్రిజగద్రివు 

భీముండవై రఘుకులాబ్టి విమల నువిలస 
త్పోము6డవై వెలసినదొర 

వేమరు నన్‌ జూడు కరుణ వేంకటరమణా! 


హలివై, యరివిదళన పటు 
బలివై, ఘననీలచేలివై, నిర్మలివై, 
యిలభారహరణ, ఫలివై, 

వెలసిన రామాఖ్యభరణ! వేంకటరమణా! 


అపరిమితబలపరాక్రమ 
త్రివురాసురవరుల మదము త్రిప్పుటకొజకై 
కపటపుబుషివై వెలసిన 

విపుల విబుద్ధప్రతరణ! వేంకటరవముణా! 


ధాటి గల చాటు నటనల 
ఘోటకగమనుండవగుచు ఘోరాటవులన్‌ 
మేటి కృపాణకరుండవై 

వేంటాడిన కలికినిపుణ! వేంకటరమణా! 


స్ఫురదరవిందసులోచన 
మరకతమాణిక్యహార మణిమయమకుటా! 
వరలక్ష్మీకుచకుంకుమ 

విరచిత వక్షోంకభరణ! వేంకటరమణా! 


ఖర కర వరకుల తిలకు.డు 

సురవరుల కసులభుండగుచు సురమునికోట్లన్‌ 
జెజీిచిన ఖరదనుజు శిరము 

బెరికిన ఘనవితరణగుణ! వేంకటరమణా! 


ఉరి 


షం 


50 


51 


52 


53 


ర్‌5్‌ 


56 


కఈ॥ 


క5॥ 


క5॥ 


కఈ॥ 


క5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


పసచెడి వడి మొజలిడంగను 

కసరక సురవరుల కరుణ.6గాచిన సుగుణా! 
యసమాన దోషకారుండ 

విసువక నన్నేలు కరుణ వేంకటరమణా! 


పాదముల నూపవురంబులు 

మోదముగా నందగింప మురిపము మీజిన్‌ 
ఖభేదములుడుపను వడిగను 

వేదజనక రమ్ము కరుణ! వేంకటరమణా! 


మకుటతటఖచితపటుమణీ 
నికరోదీర్ణాచ్చకాంతి నిండుగ నిగుడన్‌ 
నొకసారైనను నెదుటను 

వికసింపుము కమలచరణ! వేంకటరమణా! 


యదుకుల దుగ్గపయోనిధి 

మృదుచంద్ర వినీలదేహ మృద్భక్షసదా 
సదమల నీ పదవనజమె 

వెదకన్‌ మదిగొల్పు సుగుణ! వేంకటరమణా! 


మధురతర వాక్చచారా 

విధిసురనుత సరసచతుర వేదవిచర నీ 
కథలెప్పుడు కర్ణములన్‌ 

విధిగా వినయేయు సుగుణ! వేంకటరమణా! 


అనుదినము మునివరేణ్యులు 

ననురాగము గదుర మదిని నతులితభక్తిన్‌ 
గన వేండెడు నీ రూపము 

విన మతిం/గనంజేయు నిపుణ వేంకటరమణా! 


54 


55 


56 


5/7 


58 


59 


వేంకటరమణశతకము 
క॥ _ పరమై కౌాస్తుభమణి కా 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


కరమై సిరికిరవగుచును గనుపట్టెడు నీ 
యురము తులసీదళవాసన 
విరివిగంగొన6 జేయు కరుణ వేంకటరమణా! 


వరమై సూరిజన మనో 

హరమై నెవ్వరికి నతిదురాపంబెా నీ 
చరణార్చన మొనరింపన్‌ 

విరళముగా గజపు సుగుణ వేంకటరమణ! 


వరణీయార్చారూపము 
కరమరుదుగంబూని సకలకలుషఘ్నుండవై 
ధర నెలకొన్న స్థలమునకు 

బిరబిర నన్ననుపు కరుణ వేంకటరమణ! 


వాదా? దయ లేదా? రా 

రాదా? నన్‌ బ్రోవ నిపుడు రాద్దాంతముగా 
మాదార బుధాధారసు 

వేదారి ప్రాణహరణ వేంకటరమణా! 


దాతవు, నిర్దేతవు, విధి 

తాతవు, సంత్రాత వెపుడుందల6పవహోనా 
వ్రాంతా నన్‌ దలంచిన మది 

భీతా దుర్దనుజహరణ వేంకటరమణా! 


ఉదరమున సకలజగములు 

కుదురుగ నుంచుకొని యేలు గుణశీలు6డ నీ 
పదములు నమ్మిన నీచుని 

బెదరుడుపన్‌ భరమ సుగుణ వేంకటరమణా! 


60 


61 


62 


63 


64 


ర్‌/ 


5్‌రి 


క5॥ 


5॥ 


కఈ॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


గిరి యెత్తుటొ కరింగాచుటొ 

ధరాభరాహరణు.(డౌటొ ధారుణికోజన్‌ 

ధరియించుటొ నను నేలుట 

వెరపేటికి బోవు కరుణ వేంకటరమణా! 66 


మజి మజి నే మొజలిడ6గను 

సరి సరి వెజవకుమటంచు సర్ష్వపమంతే. 

గరుణ గల పలుకు బలుకవు 

బిరుదా నీకిట్టి యఘృణ వేంకటరమణా! 67 


నీ పదములు మది6 దలచిన 

యాపదలటు దొల6గంద్రోచి యతులితమతియై 

నీ పదమునందు నందురు 

వేపక నను(జూడు కరుణ వేంకటరమణా! 68 


జలజాక్ష నీదు పదముల. 

బలుమబజు మదిందల6చి మెల6గ6 బటుభవజాలం 
బులత్రోవ నంటి వేగమె 

వెలిగా కిటులుండవశమె వేంకటరమణా! 69 


పతితుల6బావనులనుగా 

వితతంబుగ జేతు ననుచు వేసిన బిరుదే 

గతింజొచ్చె ననుచు మొజలిడ 

వెతకుచు రావేమి కరుణ వేంకటరమణా! 70 


ఘనమఘనసారస్మేరా 

నన ఘనతనుకాంతిసార కనికరవు మనం 

బున6 గనరాదా నా మొజి 

వినరాదా దనుజహరణ వేంకటరమణా! 71 


వేంకటరమణశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


కఈ॥ 


ఘననిభమౌ నీ మెనను 
కనకమయాంబరపు(గాంతి గడలుకొనంగా 
వనదోపరి చపలల సర 
విని దోచన్‌ జూపు కరుణ వేంకటరమణా! 


అరిపాటనపటువి[క్రమి 

యరి కరకమలంబునందు నమర6గ లక్ష్మీ 
వర విచ్చేయుము వడిగను 

వెరపుడుపను లోకభరణ! వేంకటరమణా! 


కృష్ణా కృష్ణా యనుచును 

కృష్ణ యనంగ దృష్టదీర6 గీర్తిపరు6డవై 
వృష్టివరు వేగ నేలిన 

విష్ణుండవు నీవ సుగుణ వేంకటరమణా! 


వడివడిగ6 బ్రోవు మన్నను 

జడ నేమిటి కయ్య పూర్వజడగతి యిపుడే 
కడుందోచిన దైనన్‌ నిను 
విడుచుటలేదమిత కరుణ వేంకటరమణా! 


సుడింబడి కడువడి మొరలిడ 


నొడంబడి యడుగిడవు కడకు నుడువవు దయచేన్‌ 


జెడునడవడి గల కొడుకును 


విడుతురె తలిదండ్రు లఘృణ వేంకటరమణా! 


తడవేల నన్ను. బ్రోవను 


బడిబడి పదములకు మొక్కి పటుదైన్యముచే 


పడితినని విన్నవించంగ 


వెడలవ యడలుడుప. గరుణ వేంకటరమణా! 


7/2 


73 


/ద్మ 


/5 


76 


// 


ర5్‌9 


60 


క5॥ 


5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


ఇడుమలు నాపై నడరంగ6 

జెడితిని కడతేర్పుమనుచు. జేతులనిండన్‌ 

కడు మొక్కి వేండుకొంటిని 

విడనాడకు మఖిలశరణ వేంకటరమణ! 78 


మెండుగ దండములిడి నీ 

యండె మదిని గోరి కోరి యండజశయనా 

యుండియు నీ దాసు6డు కడు 

బెండుపడెన్‌ బోవు కరుణ వేంకటరమణా! 79 


కందువలా గాకుంటే 

పందెములా నా యెడలను పటుభవజాలం 

బెందుకు విడంజూడవు గో 

విందా దీనార్తిహరణ వేంకటరమణా! 80 


భారమ నను దయ.జూడను 

వేరొల్లక నిన్నె మదిని వేండినకతమా 

మారాడక యిటులుండుట 

వీరాగ్రణి శస్తసుగుణ వేంకటరమణా! 81 


దురవస్టలచే6 గుందుచు 

హరి హరి యని మొజలిడంగ నరయని విధ మీ 

వజకున్‌ గనుపించెను మది 

వెరవెవ్వరు నాకు సుగుణ వేంకటరమణా! 82 


గట్టిగ నాతలతోడే 

వట్టిది గాదింక నమ్ము వసుధేశ హరీ 

పట్టితి నీ పదవనజమె 

బిట్టాడకంబోవు కరుణ వేంకటరమణా! 83 


వేంకటరమణశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


తిట్టిన మజీ దీవించిన 

పెట్టిన లేదన్న విసికి పేరెము లిడినన్‌ 
ఒట్టె సుమీ నిను విడిచిన 

బెట్టుగ నన్‌ జూడు కరుణ వేంకటరమణా! 


తెబ్టెలు గట్టుక యున్నవి 

యెట్టివొ మత్చాపచయము లిసుమంతైనన్‌ 
పట్టూడక వెతలిడ నీ 

విట్టట్టుగం జూడకు ఘృణ వేంకటరమణా! 


జాలెందుకు లే దయయో 
బాలేందుసమానఫాల పావనలీలా! 
మేలొందుదునని నమ్మితి 

వేలడుగను జూడు కరుణ వేంకటరమణా! 


జపతపములు నే నెజు6గను 
యపరాధౌఘములెకాని యరయను సుకృతం 
బెపుడో నను దయంజూచుట 
విపులముగా. దెలుపు కరుణ వేంకటరమణా! 


వేదండతుండనిభకర 

కోదండవిఖండితారి కుండలిశయనా! 

నీ దండ నమ్మినాండను 

భేదంబి6క వదలు సుగుణ వేంకటరమణా! 


దూరితి నని మది నుంచకు 

ఘోరంబగు దురితచయము గురుగతినడరెన్‌ 
వారింప నోవ నన్నింకం 

బేరక్కున6 జేర్చు కరుణ వేంకటరమణా! 


84 


85 


86 


8/7 


88 


89 


61 


62 


క5॥ 


కఈ॥ 


క5॥ 


క5॥ 


కఈ॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


సాంకు సాంకు వినుమని 

ఘోరముగా మొజలిడంగ6 గోపముసేయన్‌ 

వారిజలోచన తగునా 

వీరాగ్రణిమోదకరణ వేంకటరమణా! 90 


దూరమ, భారమ, క్రూరమ, 

దారెజు6గువ, యేల రావు దరిగానకనే 

నారూఢిగ నిను వే.డితి 

వేజబుగ6 జూడకుము సుగుణ వేంకటరమణా! 91 


పతితాగ్రేసరు6డను నే 

నతులితసుగుణాఢ్యుండందు రందబు నిన్నున్‌ 

జతకూడె నుభయులకు ని6క 

వెతలిడకిటు కరుణ(జూడు వేంకటరమణా! 92 


సరసు6(6డవు, శాంతశమదమ 

పరివూర్ణగుణాకరు(డవు, పరుడైన నినున్‌ 

శరణంబు గోర నేలెడి 

బిరుదు సుమీ మరువకు ఘృణ వేంకటరమణా! 93 


పోచెదవని మది6 దలంచిన 

నీచపు మత్పాపచయము నీ చెవిదండన్‌ 

గాచికొని సాడిచెప్పునా 

వేచుట కతమేమి సుగుణ వేంకటరమణా! 94 


కోపమ మత్సాపమ దయ 

లోపమ సంతాపపడంగ లోకాధ్యక్షా! 

తోపక నా ముందర నను 

వేవుట కే మభిలశరణ వేంకటరమణా! 95 


వేంకటరమణశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


5॥ 


పలుకవు, దయ.జిలుకవు, మది. 

దల6కవు, చలమేల నీలతమదేహా, లో 
నలుకలను మాని సన్నిధి 

వెలయుము భూభారభరణ వేంకటరమణా! 


వాచితి, నీ సద్దయ కే 

గాచితి, నీ ద్వారమందు కరుణాకర నన్‌ 
రాచిన గీచిన నూచిన 

వేచిన నిన్విడువ సుగుణ వేంకటరమణా! 


అతులదయామతివంచును 
వితరణగుణశాలివంచు వీనుల నిండన్‌ 
సతతంబు విందునినునా 

వెతలుడిపిటు చూపు కరుణ వేంకటరమణా! 


కనరా, మనవిని వినరా, 

కనరావే, వేండుకొన్నం గడు మొజలిడంగా 
కనికరమిడి వినరావే, 

వినయవిశాలార్ద కరుణ వేంకటరమణ! 


జనిదాతవు, జీవనభా 

వననేతవు, మఘోరపతితపావనగుణధా 

మ నయత్రాతవు, నీవే 

వినుటకు నేలుటకు కరుణ వేంకటరమణా! 


నిలుపవు, దయ. గొలుపవు, మది. 

దల6ంపవు, దరి దెలుపవేమి దలంతువహో బల్‌ 
జులుమా, కలుముల కిలు మా, 
విలసితబ్రహ్మాండభరణ వేంకటరమణా! 


63 


96 


9/7 


98 


99 


100 


101 


64 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


నీచుని దరింజేరుటకు న 
రోచకమా, యాచకు.డిటు రోంజన్‌ గనం 
ర్యాచకమా యచలకృపా 
వీచికలను దోచు సుగుణ వేంకటరమణా! 


చూచీ చూడని యట్లుగ 

నీచుని నన్విడచితేని నెటుబోదు నింకన్‌ 
గాచినంబ్రోచిన మజి దయ 

వీచిన నీవేను సుగుణ వేంకటరమణా! 


కరమాగ్రహమా, యి6క6 గని 

కరమా, లోపంబదేమి కారణ మోహో 
మొజి విన గమకించవు నన్‌ 

విరివిగ నేలుమి6క6 గరుణ వేంకటరమణా! 


చలమేమీ చంచలయగు 

చెలిచెలిమిని గన్నఫలమొ చీమంతన్నా 
దలంపవు పలుకవు కలుగవు 

వెలియేయక జూడు కరుణ వేంకటరమణా! 


పాపజ్వాలల దేహము 
తాపింపుచునున్నదయ్య దాసశరణ్యా! 
కోపించక వడి వెడలుము 

వేపక నన్‌ బోవు కరుణ వేంకటరమణా! 


కంటికి నిదురంటక మది 

నంటిన బాధలకు(బార మందంగా లే 
కుంటిన్‌ గుంటింబల మొజి 

వింటివొ మజి లేదొ కరుణ వేంకటరమణా! 


102 


103 


104 


105 


106 


107 


వేంకటరమణశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


సరసములా నన్నేచుట 

మఖీ నీకున్‌ సరసములవి మత్రాణాప 
త్కరమై యున్నవి మానుమ 

విరతముగా నేలు కరుణ వేంకటరమణా! 


తారావళి 


అక్కడ యిక్కడ నెక్కడ 

నొక్కండనే యెక్కుడగుచు నూదిననీరూ 
పక్కజముంజూపిన సద్దయ 

పిక్కటిలన్‌ బ్రోవు సుగుణ వేంకటరమణా! 


భవబంధనమోచన మతి 
జవగతి నొనరించి నాకు జముబాధలెడన్‌ 
దవులనిరీతిని జూడుమి 
వివరముగా నార్తిహిరణ వేంకటరమణా! 


కృతకృత్యుని. చేయుమి మ 

తత దోషములెల్లంబాపి కేవలదయచే 
సతతంబు నేలుమతులిత 

వితరణగుణ యఖిలశరణ వేంకటరమణా! 


రోగమహాద్భుత పటుతర 

సాగర మగ్నుండ నగుచు సారె మొజలిడన్‌ 
బాగుగ నను దరింజేర్చను 

వేగిరపడి రావు సుగుణ వేంకటరమణా! 


మృగమదతిలక సుఫాలా! 

మృగరాజ సుమధ్యచిత్ర మృదుతరగాత్రా! 
పగతునిక్రియ నన్‌ జూడక 

పెగలింపవుము బాధ సుగుణ వేంకటరమణా! 


108 


109 


110 


1111 


112 


113 


65 


66 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు వేంకటరమణశతకము 67 


క॥  ఆనందకందసుందర క॥ ఉత్తరగర్భగు బాలకు 

మానందనవైరివినుత మధుకరనేత్రా నుత్తమగతిం బ్రోచినట్టి యుత్తమగుణ నీ 

నే నొందు బాధ నీ కెటు చిత్తము నాపై రాదా 

వీనందున6 జొరదు సుగుణ వేంకటరమణా! 114 విత్త్రవ్యథహరణ భరణ వేంకటరమణా! 120 
క॥ _ పురుషోత్తమ వరదేవా క॥ _ హరహరి సురవరవినుతా 

కరుణాకర కార్యకరణ కామితఫలదా కరివరద కటాక్షవీక్ష కారుణ్యపరా 

స్ఫురదరిదరకర భవహర మురహర మొక్కితి నాదెన 

విరివిగ నన్నేలు కరుణ వేంకటరమణా! ం.. విరవిరంజూపు మి6క6 గరుణ వేంకటరమణా! 121 


క॥ _ చిత్తజజనక! జనార్దన! 
యుత్తమజనచిత్తసదన యూర్దితకరుణా! 
కొత్తా పతితుల నేలుట 
వృత్తే గద నీకు సుగుణ వేంకటరమణ! 122 


క॥ _ పురుహూతనందనార్చిత 

వరచరణాశ్రితనిధాన వారిజనయనా! 

కజివా నీ మది దయ యిదె 

వెరవా నన్‌గావ సుగుణ వేంకటరమణా! 116 
క॥ _ స్వాతిన్‌ వర్షకణావి 

ర్భూతిన్నతి గోరు శుక్తివుంజముక్రియ నీ 

భూతదయాళుత్వము మది. 

బ్రీతిగం గోరితిని సుగుణ వేంకటరమణా! 123 


క॥ _ ఆదిమదైవము నీవని 
మోదముతో మొక్కినాండ మోక్షాధిప నా 
ఖేదములుడుపను వడిగను 


వేదోద్దర గదలు కరుణ వేంకటరమణా! 117 
క॥ _ వికచప్రభచామీకర 


వికచాంబుజ హీరమహిత విజయాంకము 
మకుటము రంజిల నెదుటను 
వికసింపుము భవవితరణ వేంకటరమణా! 124 


క మందరధర సుందరతర 
యిందుముఖానందకంద యెందుకు మదిన 
న్నందుకొని కరుణ జూడవు 


బృందారకవైరిహరణ వేంకటరమణా! 118 
క॥ అనురాగము మది€ గదురన్‌ 


వినతు6డనై మైక్కులిడుచు వేండంగ భువనా 
వన యల కరుణతోడను 
విని రావదె యేల సుగుణ వేంకటరమణా! 125 


క॥ _ వుణ్యకృతంబుల నెజుంగను 
గణ్యత ననుంజూడ రెవరు కమలాక్ష సుకా 
రణ్యము మది గీల్కొనంగా 
వేణ్యము విడి యేలు కరుణ వేంకటరమణా! 119 


68 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు వేంకటరమణశతకము 69 


క॥ _ బ్యేష్టుండవు! దైవసమితికి క  శతమఘనుత నతహరముఖ 

శ్రేష్టుండవు!! సకలమందు సేవకుని వడిన్‌ నతజన హృత్పద్మదివసనాథోత్తమ నీ 

బ్రేష్ట్మముగ నేల నిటు పరి మతి కరుగదేమి పాపమొ 

వేష్టింపుము కష్టహరణ వేంకటరమణా! 126 వితతాద్భుత రూపభరణ వేంకటరమణా! 132 
క మూలము బాధలకున్‌ ధన క॥ _ పూర్వాభద్రకృతంబుల 

జాలంబని యెజీ6గినాండ చటులత నది ని నిర్వాహము నెత్తిమీంద నెలకొనియుండెన్‌ 

ర్మూలంబు చేసి యేలుమి దుర్వారఘోరజాడ్యపు 

వీలింక లేదమితకరుణ వేంకటరమణా! 127 వేర్విత్తును జిదుము కరుణ వేంకటరమణా! 133 
క॥ _ పూర్వకృత మే మనందును క॥ _ ఉత్తరభద్రముకొజకై 

నోర్విచ్చను జోటు లేదు నోడితి శ్రమకుం చిత్తము నీపైని జేర్చి చింతనసేయన్‌ 

సర్వభర ముర్విపాలక దత్తరపడుచును సద్గుణ 

వేర్వేడను దీర్పు కరుణ వేంకటరమణా! 128 వేత్తా రావేమి కరుణ వేంకటరమణా! 134 
క॥ _ ఉత్తర మేమని చెప్పుదు క॥ _ వ్రెపల్లెనుండు గొల్లల 

నుత్తమకృతు లెపుడు. జేయ వుత్తారకతా వాపిరితనమెల్లం దీర వడినేలిన నీ 

వృత్తికెటు వత్తువనుచో రూపము చూపింపు మింకన్‌ 

బిత్తరమడ.గించు కరుణ వేంకటరమణా! 129 వేపకు నను౦ంబ్రోవు సుగుణ వేంకటరమణా! 135 
క॥ _ శ్రవణములు నీ కథల్‌ విన క॥ _ శ్రీమద్వత్సాన్వయభవ 

నవనీధర చేయుమెపుడు నార్తివిహరణా! భామయ్యకుమార ధర్మపరపురి పదుండన్‌ 

భవమోచన మొనరింపను ధీమణి శోభనగిరి గురు 

వివిధాయుధ రమ్ము సుగుణ వేంకటరమణా! 130 (ప్రేమ పదాశ్రితు.డ సుగుణ వేంకటరమణా! 136 


క॥ _ ధననిష్టాపరతన్‌ నిను 
వినమజచితి నీదు మూర్తి వివశుండ నగుచుం 
గన మజచితి క్షమియింపవుము 
వినతావన దైన్యహరణ వేంకటరమణా! 131 


క5॥ 


క5॥ 


5॥ 


క5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
వేంకటేశ్వరశతకము 


శ్రీమానినీమనోహర 
చామీకరదివ్యవసన సనకాదిముని 
స్తోమనుతనామ సద్గుణ 

ధామా శ్రీవేంకటేశ! దైత్యవినాశా !! 


తామరసాయతలోచన 
సామజవరదాననిపుణ సకలధర ఘన 
శ్యామలకోమలవిగ్రహ 

ధామా శ్రీవేంకటేశ! దైత్యవినాశా !! 


స్వామి హరీ వినతాసుత 

గామీ సత్యావధూటికా వదనకళా 
ధామ చకోరాయిత హృ 

త్సీమా శ్రీవేంకటేశ! శేషగిరీశా!! 


భీమానుజాత పరమ 
(ప్రేమాస్పదమిత్ర మిత్రవిధునేత్ర పరం 
ధామా ధృతతులసీదళ 

ధామా శ్రీవేంకటేశ! దైత్యవినాశా !| 


హేమాక్షదానవాంతక 
కామాదివికారరహిత కామితఫలదా 
కామజనుఃకారణరిపు 

భీమా శ్రీవేంకటేశ! భీతివినాశా!! 


వేంకటేశ్వరశతకము 


కఈ॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


భూమి నృవదీయంబగు 

నామము బఠియించునట్టి నరుండు చిరాయు 
శ్రీమహితుండు పావనుండగు 

వేమరు శ్రీవేంకటేశ! వృజినవినాశా!! 


దేవా తావకమంత్రము 
సేవకకలుషవనదాహళశిఖికీల విభూ 
త్యావహము మోక్షలక్ష్మీ 
సేవధియౌ వేంకటేశ! శేషగిరీశా!! 


దేవాదిదేవ నిర్మల 

భావులు నిన్మాసమున భక్తిమెయిన్‌ సం 
భావించి ముక్తింగాంచిరి 

కేవలముగ వేంకటేశ! కిల్పిషనాశా!! 


కందర్పజనక బలభి 
ద్వందితపాదారవింద వరద ముకుందా 
మందరభూధరధర గో 

విందా శ్రీవేంకటేశ! వృజినవినాశా!! 


వేదాదివేద్య యాదిని 

యాదోనిధిలోన నుండు నగణితశౌర్యున్‌ 
వేదహరణు సోమకునిన్‌ 

ఛేదింపవె వేంకటేశ! శేషగిరీశా!! 


శరనిధింగూర్మాకృతివై 

తరిగట్టును వీపునందు6దాలిచి దయతో 
సురలకు నమృత మొసంగవె 

విరివిగ శ్రీవేంకటేశ! వృజినవినాశా!! 


//గ 


72 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


కఈ॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


కిరివై దంమ్షైాగ్రంబున 

శరనిధిమగ్నమగు భూమిచక్రము వునరు 
ద్ధరణమొనరించితీవే 

పరమపురుష వేంకటేశ! భవభయనాశా!! 12 


కంబమునంబుట్టి దైత్యుని 

శంబనఖాగ్రములంజీరి జమునిపురికి వే 

గంబె యనిచి జగములకభ 

యంబొనోగవె వేంకటేశ యఘచయనాశా!! 13 


అల వామనరూపంబున 
బలసాహసవిక్రమాదివరగుణశాలిన్‌ 

బలి నడుగంటన్‌ ద్రొక్కవె 

జలజాక్షా వేంకటేశ! శత్రువినాశా!! 14 


ముయ్యేడుమార్డు రాజుల. 

గయ్యమున. బరశుధార ఖండించి భువిన్‌ 

నెయ్యమున భూసురావళి 

కియ్యవె శ్రీవేంకటేశ! యింద్రాధీశా!! 15 


భూమిన్‌ బంక్తిస్యందన 

భూమీపతి చేయు చెడుగు పొడవడంగింపన్‌ 

రామావతార మొందిన 

సామీ శ్రీవేంకటేశ! శత్రువినాశా!! 16 


తాటక నొక్క శిలీముఖ 

పాటవమున ధరణిమీదంబడనేయవె నీ 

ధాటిన్‌ శ్రేష్టులు బొగడ ని 

శాటఘ్నా వేంకటేశ! శత్రువినాశా!! 17 


వేంకటేశ్వరశతకము 


కఈ॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


బాహాబలయుతు.డైన సు 

బాహుం బరిమార్చలేదె పటుశౌర్యమహా 
సాహసబుద్దులు నీవిని 

రీహా శ్రీవేంకటేశ! యింద్రాధీశా!! 


సీత్రపరిణయమునకై 

యా తపసిని6 గూడి మిథిల కరిగెడువేళన్‌ 
రాతిని నాతిని. జేయవె 

ఖ్యాతిగ శ్రీవేంకటేశ! కలుషవినాశా!! 


మారహరునిబాణాసన 

మారూఢిగ విజీచి మామ కనుమోదము సే 
కూరన్‌ జానకి౧గకొను 

ధీరు6డవా వేంకటేశ! దితిజవినాశా!! 


అలనాండగస్త్యముఖముని 

కులచంద్రులచే సపర్య గొని వనభూముల్‌ 
గలయ.6గనుంగొని పావన 

ములంజేయవె వేంకటేశ! భువనాధీశా!! 


ఖరసోదరినాసిక ము 

ద్ధరవృత్తిన్‌ గోసివేసి తునిమితి వాజిన్‌ 
ఖరదూషణులన్‌ ద్రిశిరుని6 

బరశౌర్యా వేంకటేశ! భవభయనాశా!! 


శ్రీధర కరుణాసాగర 

మాధవ మురవైరి వరద మధుసూదన పృ 
థ్వీధరభరణసమర్హ వి 

రాధదమన వేంకటేశ! రక్షోనాశా!! 


20 


21 


22 


23 


78 


"/డ్మ 


కఈ॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


వాలికి సుగ్రీవునకు 

ద్వేలపుంబగ సాగం దమ్ముదెసదయ వాలిన్‌ 

దూలించితి సుగ్రీవునె 

యేలించితి వేంకటేశ! యింద్రాధీశా! 24 


చింతాభారాలస యగు 

నింతికి నిజకుశలవార్త నెజు6గింప హనూ 

మంతున్చంపవె సద్గుణ 

వంతున్‌ శ్రీవేంకటేశ! వైరివినాశా!! 25 


బలనీలప్రముఖులు బహు 

బలులగు వానరులు గూడి పర్వతవితతిన్‌ 

జలనిధి బంధించిరి నీ 

బలముననే వేంకటేశ! పాపవినాశా!! 26 


శంక యొకింతయు లేకని 

రంకుశబలవిక్రమముల నలరారిన యా 

లంకాధీశుని. ద్రుంపవె 

శంకరసఖ వేంకటేశ! శత్రువినాశా!! 27 


శరదభ్రశుభ్రదేహ 
స్ఫురణ దిశల నిండ సమరభూమి[యబ్రలంబా 
సురునిం దెగటార్చిన హల 


ధరమూర్తీ వేంకటేశ! దైత్యవినాశా!! 28 
పరవాసుదేవలీలన్‌ 

ధరణీభర మణంచుటకును దాల్చితి విలపై 

శరణాగతరక్షణ త 

త్పరమతివై వేంకటేశ! దైత్యవినాశా!! 29 


వేంకటేశ్వరశతకము 


క॥ 


కఈ॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


రోంత యొకించుక లేక వి 

భీతమతిన్‌ జన్నుంబాలు పీల్చి నిశాటిన్‌ 
బూతనను జంపవెే శిశు 

ఘాతిని, శ్రీవేంకటేశ! కలుషవినాశా!! 


ముద్దులబాలు6డవగు నీ 
గద్దరితనమరసి రోట6గట్టినతటీ నా 
మద్దులంగూల్చవె సర్వవి 
పద్దళనా వేంకటేశ! భవభయనాశా!! 


హింసావిహారనిరతరి 
రంసాపరతంత్రహృదయ రణకర్కశునిన్‌ 
గంసుని జంపితి వారనృ 

శంసుని శ్రీవేంకటేశ! శత్రువినాశా!! 


గోవిభుండు శిలావృష్టి 

న్వావిరిం/గురియంగ మహాద్రి వడిందాల్చి కడున్‌ 
గోవుల.6గావవె శ్రీవసు 

దేవాత్మజ వేంకటేశ! దితిజవినాశా!! 


గోపవధూజనములతో 

నేప్రొద్దును గలసిమెలసి యిచ్చారతులన్‌ 
రేపల్లెవాడ నుండు ద 
యాపర శ్రీవేంకటేశ! యఘచయనాశా!! 


కాళీయభుజగరాజఫ 

జణాళిన్‌ గౌతుకముతోడ నమరులు వొగడన్‌ 
లీలానటనమొనర్చిన 

బాలు(డవెౌ శ్రీవేంకటేశ! భవభయనాశా!! 


30 


31 


32 


33 


34 


35 


"75 


76 


క5॥ 


5॥ 


క5॥ 


5॥ 


క॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


నారీమణి రుక్కిణికై 

ఘోరరణమొనర్చి రాజకోటులతోడన్‌ 

శూరత మెజియ.6గ శ్యాలకు 

బీరమణంచు వేంకటేశ! భీతివినాశా!! 36 


దారయు బిడ్డలు మిక్కిలి 
దారిద్ర్యముచేంగృశించుతఅి విప్రుండు నిం 

జేరంగ సిరుల నొసంగితి 

వౌరా శ్రీవేంకటేశ! యఘచయనాశా!! 37 


సురసిద్దసాధ్య కిన్నర 

గరుడాదులు విక్రమంబు గణుతింప మురా 
సురయుతముగ నరకనిశా 

చరు(జంపవె వేంకటేశ! శత్రువినాశా!! 38 


పాండుసుతు. గ్రతువున భూ 

మండలపతులెల్లంజూడ మదగర్వితునిన్‌ 

దండార్హుని శిశుపాలుని 

ఖండింపవె వేంకటేశ! కలుషవినాశా!! 39 


సంప్రథనకర్మళూరత. 

దెంపరియౌ భీముచేత ధృష్టు నహంతా 

సంపన్ను6 జరాసంధుని. 

జంపింపవె వేంకటేశ! శత్రువినాశా!! 40 


దండితరిపు సైన్యుండగు 

బాండవమధ్యమున ఆకలమింబ్రాణసఖు(డవై 

ఖాండవము దహింపవె మును 

జండప్రభ వేంకటేశ! శత్రువినాశా!! 4] 


వేంకటేశ్వరశతకము 


కఈ॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


5॥ 


గురుభీష్మాదులచెంగట. 
బరిషన్మధ్యంబునందు. బాంచాలికి వ 
స్రరహితకును నంబరములు 
గరుణింపవె వేంకటేశ! కలుషవినాశా!! 


బంధురనిజవిశ్వాకృతి 
గాంధారీవల్లభునకు. గాన్పింపంగ గ 
ర్వాంధులు భయపడ దృష్టులు 
సంధింపవె వేంకటేశ! శత్రువినాశా!! 


కౌారవసేనాసముదయ 
పారావారంబు6జొచ్చి బడబాగ్నిక్రియం 
గారించు పృథాసుతునకు 

సారథివౌ వేంకటేశ! శత్రువినాశా!! 


దురమున గురులం బెద్దల. 
బరికింపుచు శోకమోహభరితాత్మకుండౌ 
నరునకు. దత్వముందెలిపిన 
పరమపురుష వేంకటేశ! భవభయనాశా!! 


ఇద్దప్రకాశమగు నీ 

బుద్దాకృతి జనములకును. బూజ్యము.గాదే 
శ్రద్దాభక్తియుతంబుగ 

నిద్దరణి న్వేంకటేశ! యింద్రాధీశా!! 


తురగారూఢు(6డ వగుచును 
గరవాలము చేతయబూని గల్య్యవతార 
స్ఫురణన్‌ దురుష్కసేనన్‌ 

బరిమార్చవె వేంకటేశ! భవభయనాశా!! 


42 


43 


దడ 


ఉర్‌ 


46 


తగ 


//// 


"78 


క5॥ 


క5॥ 


క5॥ 


5॥ 


5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


దురితభవబంధచయ సం 

హరణంబులు తరుణకిసలయాత్యరుణంబుల్‌ 

నిరతము భజియించెద మీ 

చరణంబులు వేంకటేశ! శత్రువినాశా!! 48 


నీతో సమానదైవము 

భూతలమున.6గాదు సకలభువనములందున్‌ 
ద్యోతింపరనుట వేద 

ఖ్యాతముగా వేంకటేశ! కలుషవినాశా!! 49 


గురుండవు తల్లివి దండ్రివి 

పరదైవంబీవె గాక పరులెవ్వరు నా 

మొజి విని కావంగ సర్వే 

శ్వర రావా వేంకటేశ! శత్రువినాశా!! 50 


జగములను సృష్టిసేయంగ6 

దగు రీతిని బోవ నడంప దక్షుండవీవే 
నిగమాంతవేద్యరూపా 

జగదీశా వేంకటేశ! శత్రువినాశా!! 51 


నిగమములయందు గుప్తము 

సుగమమె నీ యెజుక కడువిశుద్దులు విబుధుల్‌ 
స్వగతముగ నెజింగి తెలిపిరి 

ఖగవాహన వెంకటేశ! కలుషవినాశా!! 652 


దురితంబులు నీదగు సం 

స్మరణంబునందూలు నగ్నిసంస్పర్శముచే. 

జొరుగాకులవలె వేండెద 

శరణమగుము వేంకటేశ! శత్రువినాశా!! 53 


వేంకటేశ్వరశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క॥ 


5॥ 


కరిరాజవరద నీదగు 

చరితామృత మెలమి6గ్రోలి శాశ్వతపదవుల్‌ 
పురుహూతాదులు పడసిరి 

కరుణింపుము వేంకటేశ! కలుషవినాశా!! 


అణిమాద్యైశ్వర్యంబుల 

ననువుపజిచి భక్తవితతి కతిముదమొప్పం 
గను వైకుంఠ మొసంగవె 

వనజాక్షా వేంకటేశ! భవభయనాశా!! 


జనహితకృతి నార్తావన 

ఘనమతి నతిధర్మరతి నకలుషాకృతి నిన్‌ 
వినుతించు వ్రతిని విబుధులు 
వినుతింతురు వేంకటేశ! విశ్వాధీశా!! 


తరులందును గిరులందును 

రురులందును ధరణి నాకనమునందు.6 జరా 
చరములయందును నుందువు 

నిరంతరము వేంకటేశ! నిఖిలాధీశా!! 


నీకు న్వెలియగు వస్తువు 
లోకాలోకమ్ము దాటి లో వెలి నెందున్‌ 
లేకుండుట సర్వాత్ముండ 

వై కలవో వేంకటేశ! యఖిలాండేశా!! 


ఈశానబ్రహ్మాదులు 

నీ శాసనముననుగాదె నిఖిలైశ్వర్య 
శ్రీశాలులగుచు వెలయుదు 

రీశా శ్రీవేంకటేశ! యింద్రాధీశా!! 


54 


55 


56 


5/7 


58 


59 


(79 


80 


క5॥ 


5॥ 


5॥ 


5॥ 


5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


కూరు6డ నవిచారు6డ దు 

ర్వారభవాంబునిధింబడి దొరలుచున్నాండన్‌ 

దేరిచి దరింజేరిచి నను 

దారి నడపు వేంకటేశ! దైత్యవినాశా!! 60 


దీనుండను ముజ్జగముల 

దీనదయాపరు.డ వీవు దిక్కని మదింబెం 

పూనిన వేడుక నమ్మితి 

శ్రీనిలయా వేంకటేశ! శేషగిరీశా!! 61 


వారణరక్షణ ప్రియ భయ 

హారణభరితాంతరంగ యనవరతము నే. 

గోరిన కోరికలొసంగ వ 

దేరా శ్రీవేంకటేశ! యింద్రాధీశా!! 62 


ధనసంపద యట్టే యౌ 

వనసంపద మీసతేనెవంటివి వేండన్‌ 

వెనుకాడెద వీనిన్‌ బర 

మును వేండెద వేంకటేశ! భువనాధీశా!! 63 


ధనికులనెంతయు వే6డిన( 

దృణమౌన లభించ దడవి దొరకొనకున్నే 

ఘనముగ ఫలమూలాదులు 

నిను వేండ6గ వెంకటేశ! నిఖిలాధీశా!! 64 


మునుపటి జన్మమ్ములలో 

ననువుగ6 దాంజేసినట్టి యతిపుణ్యవశం 

బునను భవద్భక్తుండగు 

మనుజుండు శ్రీవేంకటేశ! మా ప్రాణేశా!! 65 


వేంకటేశ్వరశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


ఘనదారేషణ పుత్రే 

షణ విత్తేషణ విమోహసంపాదితమౌ 
వనటన్‌ గుందెడి పురుషుండు 
నిను6ంగనునే వేంకటేశ! నిఖిలాధీశా!! 


హరి వీవె హరుండ వీవె 
సరసీజోదృవుండ వీవె శక్రుండ వీవే 
ఖరకరుండవు శశి వీవే 

పురుషోత్తమ వేంకటేశ! భువనాధీశా!! 


ధరవీవె, సలిలమీవెే, 

శరయోనివి నీవె యనలసఖు6డవు నీవె, 
సురవర్మ వీవె, మురళీ 

ధర మాధవ వేంకటేశ! దైత్యవినాశా!! 


నిత్యానిత్యము లీవే 
సత్యాసత్యములు నీవె సర్వంసహపై. 
బ్రత్యక్షదైవమీవే 

నిత్య శ్రీవేంకటేశ! నిఖిలాధీశా!! 


సాక్షాత్కరించి కరుణా 
వీక్షణములంజూడ వేర విధినుత లోకా 
ధ్యక్షా యుపేక్షసేయకు 

మీ క్షణమున వేంకటేశ! యింద్రాదీశా!! 


రక్షింపు మిందిరావా 
మాక్షీహృదయాబ్దమిత్ర యక్షీణదయా 
రక్షితమునిజన దానవ 

శిక్షక శ్రీవేంకటేశ! శేషగిరీశా!! 


66 


6/7 


68 


69 


70 


/1 


8కే 


82 


క5॥ 


5॥ 


కఈ॥ 


కఈ॥ 


క5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


అలమెల్మంగాగురుకుచ 
కలశద్వయకుంకుమాంకకలితోరస్కా 

విలనన్మకుటశిరస్కా 

జలజాక్షా వేంకటేశ! శత్రువినాశా!! 72 


కడుభక్తితోడ వేండిన 

విడనాడుట మేర గాదు విశ్వేశ్వర నిన్‌ 

విడువ సుమీ నీవేగతి 

జడధిశయన వేంకటేశ! శత్రువినాశా!! 73 


సిరిగలవా6ండ నటంచును 

విరివిగ నీ వెవుడు విజ్ఞవీ/౧ద వరయన్‌ 

దరిలేనివాని కొసగని 

సిరి యేటికి వేంకటేశ! శేషగిరీశా!! 74 


సిరి గల్గువారిచిత్తం 

బరుణోత్పలభాతినుండుటర్హంబగు నీ 

యురమున సిరి యుండిన మది 

గరంగదు శ్రీవేంకటేశ! కలుషవినాశా!! 75 


శ్రతిదూరమైన భోగవి 

తతిచే గర్వితుండ నగుచు ధరణీన్షలి వి 

చ్యుతింగాంచితి నే నరయంగ 

నతినింద్యుండ వేంకటేశ! యఘచయనాశా!! 76 


నీ దారయు నీ కొమరు.ండు 
నీదగు వాహనము లోకనింద్యగుణమునన్‌ 
వా దార్జించినవారలు 


గాదా శ్రీవేంకటేశ! కలుషవినాశా!! 77 


వేంకటేశ్వరశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


నీ యాలు తటిచ్చంచల 

మాయయుదా నిలిచియున్న మనుజుని ఘనునిన్‌ 
జేయును, బోయిన నీచుని 

జేయును, శ్రీవేంకటేశ! శేషగిరీశా!! 


నీ తనయుండగు మదనుం 

డా తరుణశశాంకమౌళి కపకారుకు.డై 
భూతిగ6 జేయంబడె విప 

రీతముగా వేంకటేశ! రిపుచయనాశా!! 


నీ వాహనమగు ఖగపతి 
దేవావళికన్నమైన దివ్యామృతమున్‌ 
వావిరి దొంగిల6డే మును 
కేవలముగ వేంకటేశ! కిల్పిషనాశా!! 


నీ నాభీకమలోదృ్భవు6 

జైన విధాతృండు గుణాథ్యు నధికుని నాయు 
ర్హీనునింగ6 జేయండే మజి 

దీనునిగను వేంకటేశ! దితిజవినాశా!! 


నీవంటి మాయవానిన్‌ 

భూవలయమునందు నెందు6 బొడగన మాగా 
రీవల్లభు మోహితునిం 

గావింపవె వేంకటేశ! కలుషవినాశా!! 


సురలును దైత్యులు గూడుక 

శరనిధి మధియించువేళ జనియించిన యా 
పరమామృత మమరులకును 

గరుణింపవె వేంకటేశ! కలుషవినాశా!! 


78 


79 


80 


81 


82 


83 


88 


రి4్క 


క5॥ 


క5॥ 


క5॥ 


5॥ 


5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


మోహినివై పూర్వము దు 

ర్మోహాంధుల6 జేయలేదె మునులను హరునిన్‌ 
సాహసమదేమి నీకుని 

రీహా శ్రీవేంకటేశ! యింద్రాధీశా!! 84 


దాసుని నను విడనాడిన 

దాసావనబిరుదు నీకు దబ్బజ గాదే 

శ్రీసఖ నీ సన్నిధి సం 

వాస మొసంగు వేంకటేశ! వనజాధీశా!! 85 


దానగుణమించుకేనియు 

గానక ధనవంతు.డైన కడులోభిని స 

మ్మానించు జడుండు నిన్నున్‌ 

ధ్యానింపండు శ్రీవేంకటేశ! దైత్యవినాశా!! 86 


వడ్డీజీవన మిలపై6 

జెడ్డఓణనమటంచు మునులు చెప్పంగ వినమే 

వడ్డీకాసులు గొనుటది 

దొడ్డతనమ వేంకటేశ! దురితవినాశా!! 87 


ధనవంతుండయు్య్యు. బండిత 

జనములంబోషింపలేని జనుండు జఘన్యుం 

డను నపదూబుంజెందక 

ఘనుండగునే వేంకటేశ! కలుషవినాశా!! 88 


ధనమార్జించిన తజి న 

జ్ఞనులను బుధజనుల సాధుజనులను రక్షిం 

చినవాండె ధన్యు6డగు కవి 

జననుత శ్రీవేంకటేశ! శత్రువినాశా!! 89 


వేంకటేశ్వరశతకము 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


కఈ॥ 


పరులకు నుపకృతిసేయని 

నరుజన్మము తల్లికడువునకుం జేటు సుమీ 
పరధర్మము పరహితమే 

పురుషోత్తమ వేంకటేశ! భువనాధీశా!! 


పరసతుల దోషమెన్నక 

పరభామను జూచి తనదు భగినికి సుతకున్‌ 
సరి యనుకొను నరుండుత్తమ 

పురుషుండు శ్రీవేంకటేశ! భువనాధీశా!! 


అరయ6గ6 బరోపకారము 

పరధర్మము దానియట్లె పరపీడనమున్‌ 
బరమాధర్మము ధర్మో 

త్తరత నొసగు వేంకటేశ! దైత్యవినాశా!! 


ఎజింగెజింగి చెడుగుచేసెడు 
కొజిగాని దురాత్మునెట్టాకో సరిదిద్దన్‌ 
జిజుకత్తిచేత. గజకజ 

నజుకవలెనొ వేంకటేశ! నాకాధీశా!! 


నీ పాదకమలసేవా 
వ్యాపారతంజెలంగుచున్నవాని కసాధ్యం 
బేపట్టను గలుగదు భువి 

లోపల శ్రీవేంకటేశ! లోకాధీశా!! 


సురుచిరలీలన్‌ జగముల 

కిరవగు గర్భంబుగలుగు నీశ్వర నీకుం 
ధరణీస్టలి ననుంబ్రోచుట 

భరమా శ్రీవేంకటేశ! భవభయనాశా!! 


90 


9] 


92 


93 


94 


95 


85 


86 


క5॥ 


క5॥ 


క5॥ 


5॥ 


5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


అరమరసేయక నన్నున్‌ 

బరిచరు(గా€ జేసికొనుట బహుభంగుల నీ 
పరివూర్ణత్వమునకు. దగు 

సరణియె శ్రీవేంకటేశ! శత్రువినాశా!! 


జడమతిని దోషినని నా 

యెడ నేరములెన్నదేమి యిల జనకు(డొగిన్‌ 
గొడుకున్‌ మూర్చుని విడుచుట 

నడవడియే వేంకటేశ! నాగగిరీశా!! 


పరసద్గుణముల మెచ్చుచు. 

బరసంపద కిష్టపడుచు6 బరనిందాదుల్‌ 
తొజ6గినవాండిమ్మహి న 
త్పురుషుండనంబరగు గాదె భువనాధీశా!! 


నీ నామశతము పేర్కొన. 

గా నీపైంటద్యశతము గల్పింపంగా 
మానసముప్పాంగిను నీ 
ధ్యానార్ధిని వేంకటేశ! ధర్మోద్దేశా!! 


కింకరకల్పకమా భవ 
సంకటహరనామ శేషశైలస్టేమా 
అంకితమిది గొను మూలక. 
రాంకూరా వేంకటేశ! యఖిలాండేశా!! 


96 


9/7 


99 


100 


క5॥ 


క5॥ 


5॥ 


క5॥ 


క5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
వేంకటాచలధామ తారావళి 


శ్రీమహిళామహిమహిళల 

తో మము6బోషింపవచ్చితో నేండైనన్‌ 
(బేమమున సజలజలద 
శ్యామలతనుధామ వేంకటాచలధామా! 


రావయ్య యేడుగొండల 

దేవుండవా శరణు శరణుదిత మమతా హం 
భావనమనపావనజన 

తావనఘననామ వేంకటాచలధామా! 


నే నెక్కడ మీ విభవము 

దా నెక్కడ నేర్చి పాగడందరమా నాకున్‌ 
దానవకులతానవకల 

నానవబలధామ వేంకటాచలధామా! 


అవధారు దేవ! భవదభి 

నవకవనమొనర్చ నేర్పు నా కొసగుము! దా 
నవవనదావీభవదా 

హవబాహాస్టేమ వేంకటాచలధామా! 


కోరినవరాలరాయ.(6డ 

వౌరా! దుర్షిగ్రహాగ్రహగ్రహిళధరా 
ధారమహోదార మహో 
దారమహోద్దామ వేంకటాచలధామా! 


88 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


అమ్మమ్మ రాజసంబిటు 

రమ్మని మము జేరదీయరాదా యసురీ 
ధమ్మిల్లామోదభిదా 

హమ్మహనిస్సీమ వేంకటాచలధామా! 


భవదంఘిద్వయసేవా 


ప్రవణుల6గావింపవా దురాత్ములమగు మ 


మ్మవిరళభవానుభవ జగ 
దవనమహోద్దామ వేంకటాచలధామా! 


తొలుపలుకు గిలుకుపావలు 

గులుకు భవత్పదయుగంబకుం ఠితభక్తిన్‌ 
గొలుతున్‌ ద్రిభువనహాలా 
హలదసురవిరామ వేంకటాచలధామా! 


శరణాగతానుధావన 


బిరుదాంకు6డ విపుడదేల పిలిచిన దయతో 


నరుదే వరిరంహస్సం 
హరణరణ స్టేమ వేంకటాచలధామా! 


ఎపుడును శరణాగత వ 


జ్రపంజరవు బిరుదు దాల్చు రాజవుగా మ 


మ్మిపుడేల తేలంజూచెద 
వపరిమితస్టేము వేంకటాచలధామా! 


నీ బంటనె ముమ్మాటికి 

నీ బంటనె వేజొకండనే జగదవన 
శ్రీబంధ బంధురాంఘ్రి మ 
హాబిరుదోద్దామ వేంకటాచలధామా! 


వేంకటాచలధామ తారావళి 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


దాసుని యిల్హాలలసిన 

యో సామీ కొంచెమనక యుప్పరతట్టల్‌ 
మోసితివట భక్తార్తిని 

రాసరసోద్దామ వేంకటాచలధామా! 


మెచ్చెదవుగాక భక్తుల 

కిచ్చెద వీరాని పదవులిందును నందున్‌ 
గచ్చుగ6 దిరిగిద వఖిల వి 
యచ్చరనిస్సీమ వేంకటాచలధామా! 


ఒకటానోచని గొడ్రా 

లికి బిడ్డలనిత్తువట భళీ జగముల నీ 
వొకండవె దైవశిఖామణి 

వకలుష గుణధామ వేంకటాచలధామా! 


ముజ్జగముల నేలెడు నీ 
బొజ్జకుంజేరుళ్ల బియ్యపుందళిగ లయో 
సజ్ఞాయె బ్రతుకు సమిదుద 
యజ్ఞయగో స్టేమ వేంకటాచలధామా! 


ఎల్లప్పుడు నీతోమని 

పళ్లెరముల నారగించు బల్‌ జాణవు చే 
సళ్లవట పోయి వేండెద 

మల్లదె నీ లేమ వేంకటాచలధామా! 


ఇల్లిల్లు దిరిగి నీవొక 

చెల్లని కాసునకు నైనంజేసాచెదు హ 
ల్లల్ల సిరులెల్ల నొసంగెడు 

నల్లదె నీ లేమ వేంకటాచలధామా! 


89 


90 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


క5॥ 


5॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


వేసరక వడ్డికాసుల 

కాసులచే నింత లిబ్బి గట్టెద విం నీ 

యాసవఠలె.(గాదె యడియని 

యాసయు నో రామ వేంకటాచలధామా! 18 


అడియాల మెజు6గ నీ వడు 

గడుగుందండాలసామివా దండము నీ 

యడియ.డను నీవె మా కొడ 

యడ వసురవిరామ! వేంకటాచలధామా! 19 


కలకాలము నాపదమైొ 

క్కులు సంపద మజిపు లేలొకో యని కొదవల్‌ 

దల6౦చకు మాశ్రితరక్షా 

హలహలికోద్దామ వేంకటాచలధామా! 20 


నిగ్రాహ్యుండ నేనైన న 

నుగ్రహవదపాంగముల6గనుంగొను మతి దు 
ర్నిగహమహాగ్రహగ్రస 

నాగ్రహహృన్నామ వేంకటాచలధామా! 21 


భూతట్రేతపిశాచ 

వ్రాతంబులు దొల6గవా భవత్పదరేణు 

టాతంబు సోకినను జగ 

దాతంకవిరామ వేంకటాచలధామా! 22 


వేంకటపతి వేంకటపతి 

వేంకటపతి యనినందొల6గవే గ్రహశంకా 

తంకంబు లభిలజగదభ 

యంకరశుభనామ వేంకటాచలధామా! 23 


వేంకటాచలధామ తారావళి 9 


క5॥ 


క5॥ 


5॥ 


క5॥ 


క5॥ 


పలుమబునుం బెక్కువేషం 

బులు పన్నుక నీదు నముఖమున నాడెడున 

న్నలసితివి చాలు నింక నను 

మలఘుదయారామ వేంకటాచలధామా! 24 


వెనువెంట వచ్చువారల 

ననుపుటకై తడసెదేని యమభటజనభం 
జనపాంచజన్యమవు డొ 

య్యన నొత్తుము (ప్రేమ వేంకటాచలధామా! 25 


మంగళమలమేల్మంగకు 

మంగళ మలమేలుమంగమగనికి నని మీ 

మంగళ మేమజ మెద సమ 

రాంగణనిస్సీమ వేంకటాచలధామా! 26 


శ్రీమదఖిలాండకోటి 

స్వామివిగా మాకు6 గులముసామివిగా యీ 

మామీ6ది మమత మజివకు 

మామయహ్మృన్నామ వేంకటాచలధామా! 27 


ఘటియించె హురుముశావేం 

కటపతి నీ పేరనొక చొకాటపుంగృతి త 

ద్ధటకాగ్రేసరుండవు నీ 

వట కపటవిరామ వేంకటాచలధామా! 28 


వలననే లల 


ధర్మపురి వేంకటశాస్రిగళు హేళిద (సంస్కృతోదాహరణ) తెలుగు 
పద్యగళు 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
పంకజాతభవాందేశ శతకము 


శ్రీమత్యదంఘ్రిరాజీవ సేవాసక్తి 

నిరతంబు నామది నిలుపవయ్య 
శ్రవణేంద్రియముల మీ సచ్చరితామృత 

మధుధార లానంగా మజుపవయ్య 
నేత్రద్వయంబు మీ నిరుపమసౌందర్య 

విభవ మీక్షింప6 గావింపవయ్య 
సతతంబు జిహ్వ మీ పతితపావననామ 

కీర్తన సలుప శిక్షింపవయ్య 


యేను నీ కన్న నితర మే మెజు6గ నెందు 
దాసునింగ నన్ను నాత్మలోందలంపవయ్య 
శేషశైలాగ్రవాస లక్ష్మీనివాన 
పంకజాతభవాండేశ వేంకటేశ! 


పదపద్మరజముచే. బాషాణమైన తా 
పసకాంత కలుషంబు. బాపినావు 
శరణు సొచ్చిన విభీషణు విపక్షానుజుం 
డనక కృపాదృష్టి మనిచినావు 
ఆర్హయై వేండినయంతనే పాంచాల 
కన్యకమానంబు గాచినావు 
మకరిపాల్చ్పడిన సామజము కుయ్యిడిన నా 
లించివే దాని రక్షించినావు 


నన్ను నా రీతింబ్రోవు మనాథనాథ 

నీకు నే నన్యుండనుగాను నిజముగాను 
శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ! 


పంకజాతభవాందేశ శతకము 93 


స్‌॥ 


తే॥ 


తే॥ 


కల్పాంతమున బ్రహ్మ కనుమూసి నిదురింప 
సోమకుండను రాక్షసుండు కడ౦గి 
నిగమము ల్ముచ్చిలి నీటిలో. జొచ్చిన 
జలచరరూపమై సరభసమున 
దైత్యునింబోనీక తరిమి గర్భము చించి 
విపులవేదమ్ముల వెలికి6దెచ్చి 
సత్యలోకంబునంజతురాననునకిచ్చి 
చెల6గి లోకములు రక్షించినట్టి 


లోకరక్షకు(డవు భువనైకవంద్య 

నన్ను రక్షించు టొక ప్రయత్నంబె నీకు 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ! 3 


అమరులు దైత్యులు నమృతంబు.గొనుటకై 
మందరనగమును మంథదండ 
కమ్ముగాంజేసి కొంకక సుధాంబుద్ది వైచి 
తవిలి వాసుకిందరిద్రాడు సేసి 
యిరుగడ గైకొని గరిమతోందరువంగ 
బుంగన్వశైలంబు గ్రుంగంజూచి 
కమఠరూపంబున. గరమొప్పి శైలంబు 
ధరియించినట్టి శ్రీధరు6డ వీవు 


నీకు సంరక్షకులు లేరు లోకమునను 
నన్నుంగృపతోండ6బోవుము నలిననేత్ర 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 4 


ర్క 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


కశ్యపాత్మజు.జైన ఖలుండు హిరణ్యాక్షు6 
డాదికాలంబున నతులశక్తి 

ధరణి గైకొని రసాతలమునకును బాజి 
మాజెందు లేకుండ మలయుచుండ 

యజ్ఞవరాహమై యవతరించి నిశాటు 
ఘనగదాహతి మస్తకంబు దునిమి 

కొనగొమ్మున ధరిత్రి గొనివచ్చి నీటిపై 
నిలువంగ6 దన బలమ్మలవజించి 


విశ్వమొగి నుద్ధరించిన విభుండవీవు 
నీకు ననిశంబు మొైొక్కెద నిగమవేద్య 
శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 


భ్రాత వధించిన పగందలంచి హిరణ్య 
కశిపుండు ఘోరదుర్గముల కే6గి 
తపమాచరించి విధాతచే వరములు 
కొని మహాదుష్టుండై కనులు దిరిగి 
తనయునిం బ్రహాదు ననుపమచారిత్రు 
భాగవతశ్రేష్టు బహువిధముల 
హింసింప మనుజమ్మృగేంద్రరూపము దాల్చి 
కదిసి విపక్తువక్షము పగుల్చి 


తునిమి భక్తుని. గాచిన ఘను.6డ వీవు 
నిన్ను బ్రహ్మకునైన వర్ణింప౦దరమె 
శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 


పంకజాతభవాందేశ శతకము 95 


స్‌॥ 


తే॥ 


తే॥ 


బలి యను దైత్యుండు బలసూదనునిందోలి 
నాకంబు గైకొని ప్రాకటముగ 
మూండులోకంబుల ముదముతో వెలు6(గంగ 
నదితితపంబున కాత్మమెచ్చి 
వామనరూపమై (ప్రేమతో నుదయించి 
బలిని దానము మూండుపదములడిగి 
ముల్లోకములు నిండి మొనసి వైరోచను 
బంధించి వజికిటదవి యొసగి 


నట్టి భక్తశరణ్యుండ వనఘచరిత 

నిన్ను నుతియింప శక్యంబె నీరజాక్ష 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 7 


భార్గవకులమునంబావనుండైనట్టి 
జమదగ్నిసుతు(డవై జననమంది 
తండ్రిని. జంపిన దారుణకర్ముని6 
గార్తవీర్యార్దును. గదిసి వేయు 
చేతులు పరశువుచే. ద్రుంచి పొలియించి 
రాజవంశములు నిర్వంశములుగ. 
జేసి ధారుణి యెల్ల భూసురులకు దాన 
మిచ్చిన రాము6డ వీవ కావె 


నిను నుతింపంగ వశమె శేషునకునైన 

విమలచారిత్ర సంపుల్లకమలనేత్ర 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 8 


96 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


పౌలన్వ్యుడైన రావణుడు బ్రహ్మను గూర్చి 
తపము గావించి విధాతవలన 
వరములు గైకొని సురల బాధింపంగ 
నమరులు మునులు మిమ్మాశ్రయించి 
తమపడ్డ బన్నముల్‌ తగ విన్నవించిన 
భువనముల్‌ రక్షించ బుద్దిందలంచి 
దశరథాత్మజుండవై ధారణి జన్మించి 


దశకంఠు బలసహితంబుగాగ 


వసుధం గూల్చిన యా రఘువరు6డ వీవ 
యేను నీ మహిమంబెన్న నెంతవాండ 
శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 


ధారుణి దుష్టవర్తనుల మోవ6గలేక 
బ్రహ్మపాలికి నేంగి బాధపడిన 
దృహిణుండు వసుమతీసహితంబుగా మిమ్ము 
జేరి ప్రణామముల్‌ చేసి వసుధ 
రక్షింపుమని వేండ రాజవంశంబున 
వసుదేవసుతు.డవై వెన జనించి 
ఖలులైన ధారుణీశులనెల్లంబరిమార్చి 
భూభారముడిపిన పుణ్యమతివి 


రాము6డవు నీవె కావె పురాణపురుష 
నిన్ను వర్ణింప శక్యమే నిర్మలాత్మ 
శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 


స్‌॥ 


తే॥ 


తే॥ 


పంకజాతభవాందేశ శతకము 9 


త్రిపురదైత్యులు భారతీనాథువరముచే 
సురలకసాధ్యులై యురుబలమున 
మూండులోకములకు.గీడాచరింపుచు 
జరియింప నీక్షించి హరుని రథికు 
గావించి సారథిగా. బద్మజు నమర్చి 
నీవు బాణంబవై నేర్చు మెరసి 
రాక్షసస్రీ పతివతము భంగము సేయు 
తలంపున బౌడ్డావతారమెత్తి 


పౌరకాంతల నియమముల్‌ పాపి పురము 

లొకటిగాం గూర్చి కాల్చిన యోధవీవు 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 11 


కలియుగాంతంబున ఖలులు రాజ్యముసేయ 
సకలధర్మములు నష్టంబులగుచు 
పాపభూయిస్టమై బ్రాహ్మణుల్‌ వ్రాత్యులు 
రాజులు తస్కరప్రాయులగుచు 
వర్తింప శ్రుతులను వరనదీజలము లు 
త్పన్నంబులై మహాక్షామడాంబ 
రంబుల ధరణితలంబు తల్లడమంద౦. 
గల్కిరూపము దాల్చి ఖడ్గధార6 


బాపకర్ములనెల్లను రూపుమాపి 

ధర్మమవనింబ్రతిష్టించి తనంెదీవు 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 12 


98 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


జగతి పాదము, లాకసము నాభి, నిశ్వాన 

మనిలుండు, రవిచంద్రుల క్షియుగము, 
దిశలు కర్ణంబులు, దివి శరం,బనలుండు 

వదనంబు, జలములు పాణీయుగము, 
జంగమస్థావరసహితమైయున్న యీ 

విశ్వంబు నీ కుక్షి విమలచరిత ! 

ఆద్యంతరహితు.ండ వసదృశుండ వనంతు. 

డవు నచ్యుతుండవు, భవవిదూర 


విశ్వమంతయు నీ మూర్తి వేజ లేదు 
నిన్ను శరణంబు వేండెద నిష్కళంక 
శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 


నీ పదాంబుజములు నిత్యంబు వూజ గా 
వింపనికరముల పెంపదేల? 

(ప్రేమతో నీ చరితామృత మనుదినం 
బానంగలేని యవ్వీను లేల? 

నీ దివ్యనామంబు నిరతంబు పఠనంబు 
సేయంగలేని యీ జిహ్వ యేల? 

నీ యుత్సవములకు6 బాయని భక్తితో 
నడవకయున్న యియ్యడుగు లేల? 


నిన్నుం గడువేడ్క6 జూడని కన్ను లేల 
యిన్నియును జిత్రరూపంబు లెన్నిచూడ 
శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 


తే॥ 


తే॥ 


పంకజాతభవాందేశ శతకము 99 


నీ పదాంభోజముల్‌ నిశ్చలహృదయు.డై 
యతిభక్తియటూజ సేయంగవలయు 
పావనంబైన మీ పాదపద్మములకు 
ముదమొప్ప నిలంజాగి మైొక్కవలయు 
పాపహరంబు మీ పాదాబ్దతీర్దంబు 
లేపార జిహ్వాయందిడగవలయు 
నీ పదాబ్టార్చితనిర్మలతర తుల 
సీదళంబెలమి భక్షింపవలయు 


వినతు(డై మిమ్ము శరణంబు వేండవలయు 
కలుషములంబాసి మిము.జేరి విలయవలయు 
శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 15 


నీ చరితంబులు నిరతంబు వినువాండు 
వసుధాధిపత్యంబు వాంఛపడండు 

నీ పాదకమలసేవాపరుండగువాండు 
స్వర్గభోగంబులసరణి6 జనండు 

నీ దివ్యమంత్రమే నిష్టగా. గలవాండు 
చక్రవర్తిత్వంబు సరకుగొనండు 

నీ మూర్తి నాత్మలో నేర్చున6 గనువాండు 
బ్రహ్మలోకసుఖంబు భ్రాంతిపడండు 


కల్పవృక్షంబు ముంగిట గలుగువాండు 

అడవినున్నట్టి ఫలముల కాసపడునె 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 16 


100 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


సీ।; కరుణారసాపాంగ ఘననిభశ్యామాంగ 

పతగరాజతురంగ ధృతరథాంగ 

పావనచారిత్ర పద్మజస్తుతిపాత్ర 
శంకరసన్మిత్ర జలజనేత్ర 

పతితపావననామ జితదానవస్తోమ 
పాలితసుత్రామ భవవిరామ 

జలనిధిగంభీర సద్భక్తమందార 
నిరుపమాకార వర్ణితవిహార 


తే! సంతతోల్లాస సజ్జ్ఞనస్వాంతవాస 
సర్వలోకేశ మునిజనసన్నివేశ 
శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 


సీ అన్యమెజుంగక యహరహంబును భవ 

త్కైంకర్యమునంబొద్దు గడపవలయు 
నితరవాంఛలు మాని సతతంబు నీ కథా 

సుధ కర్ణపుటముల జుజ్జవలయు 
నీవె దైవంబని నెజ నమ్మి నకలార్ద 

సంపత్తి నీకు నర్పింపవలయు 
ధర్మార్దకామము బ్దల6పక నీ దివ్య 

 పదమున కనయంబు వెదకవలయు 


తే॥ నీ కృపకుంబాత్రభూతు.డై నెగడవలయు 
నిన్ను. జేరంగగోరు ప్రసన్ను. డెపుడు 
శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 


స్‌॥ 


తే॥ 


తే॥ 


పంకజాతభవాందేశ శతకము 101 


పరమేష్టినుతిపాత్ర! నిరుపమచారిత్ర! 
శశిదివాకరనేత్ర! శ్యామగాత్ర! 
సురమునీశ్వరగేయ! వరనూపురామ్నాయ! 
దళితదైతేయ! పద్మాసహాయ! 
కాకుత్సకులదీప! ఖండితహరచాప! 
-. విశ్వస్వరూప!రవిప్రతాప! 
సర్వలోకాధార! సద్గుణాలంకార! 
శ్రుతిగుహాసంచార! నుతివిహార! 


సంతతోత్సాహ! విజితదుర్ణనసమూహ! 
సమరముఖదేవతాభీమ! సార్వభౌమ!! 

శేషశ్రైలాగ్రవాన లక్ష్మీనివాన! 

పంకజాతభవాండేశ వేంకటేశ || 19 


క్షీరాబ్టిమధ్యవీచీడోలికాలోల 
పన్నగాధీశతల్పంబునందు 
పద్మావసుంధరాభామామణుల్పాద 
పంకేరుహంబులు పరిచరింప 
భానుకోటి ప్రభాభాసమానానూన 
కోటీరకాంతులు కొమరు మిగుల 
శుతిచతుష్టయము సంస్తుతులోలి6 జేయింప 
యోగనిద్రారతి నొప్పు మిగుల. 


బవ్వళించిన నీ మూర్తి. బ్రతిదినంబు 

భావమున౦ జేర్చి మొక్కెద దేవదేవ! 

శేషశ్రైలాగ్రవాన లక్ష్మీనివాన! 

పంకజాతభవాండేశ వేంకటేశ || 20 


102 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


మహితజాంబూనదమణికిరీట ద్యుతుల్‌ 
రవికిరణంబుల౦ంగ్రమ్మరింప 
నవరత్తమయదివ్యనక్రకుండలకాంతి 
గండభాగంబుల మెండుకొన6గ 
కంఠభాగవిలగ్న కొస్తుభమాణిక్య 
దీధితుల్‌ దిక్కుల6దేజరిల్ల 
రమణీయమౌక్తిక రత్నహారవినూత్న 
తరళద్యుతు ల్నభస్థలము నిండ 


యురమునం దలమేల్మంగ మురుపుసూప 
నిలిచియున్నట్టి నీ మూర్తి. గొలుతునెపుడు 

శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 21 


పన్నగాధిపతల్ప పావనసంకల్ప 
భవతూలకృతశిల్ప బహుపరాకు 
శాతకుంభదుకూల సదమలగుణజాల 
పద్మాలయాలోల బహుపరాకు 
నిగమాగమస్తోత్ర నిరుపమచారిత్ర 
పద్మజస్తుతిపాత్ర బహుపరాకు 
ధారాధరశ్యామ దళితాసురస్తోమ 
పార్వతీనుతనామ బహుపరాకు 


దేవదేవ పరాకు మీ సేవకు6ండను 

నీవె దిక్కని యున్నాండ నిష్కళంక 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 22 


పంకజాతభవాందేశ శతకము 10383 


తే॥ 


తే॥ 


నవమోహనాకార నతజనమందార 
సర్వలోకాధార శరణు శరణు 
కాంచనాచలధీర కందర్పసుకుమార 
జలనిధిగంభీర శరణు శరణు 
భవలతైకలవిత్ర పరహితచారిత్ర 
సురగణాహితజైత్ర శరణు శరణు 
కరుణారసాపాంగ ఖగనాయకతురంగ 
కరధృతోగ్రరథాంగ శరణు శరణు 


నీకు శరణని వేండెద లోకనాథ 

కరుణంజూడము నన్ను నో సురశరణ్య! 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 23 


శరణాగతత్రాణ బిరుదు నీదై యుండ 
నన్యుల శరణని యనంగ నేల 
భక్తులపాలి కల్చ్ప్వద్రుమంబీవయై 
విహరింప నన్యుల వేండనేల 
పాపఘ్ని గంగ మీ పాదపద్మంబున 
విలసిల్ల తీర్ణముల్‌ వెదకనేల 
పరగ లోకములకు. బ్రభువ వీవై యుండ 
నిలమానవుల. జేరి కొలువనేల 


నిన్నె నెజనమ్మియున్నట్టి నేర్చ్వరులకు 

కొదవ లేమైన6 గలవె సంపదలెకాక 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 24 


104 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


బ్రహ్మకల్పంబున బ్రహ్మాండమంతయు. 

బొలుపేది నీయందుం/గలయుటయును 
జలనిధులన్నియు గలసి యేకార్ణవం 

బై కడలెత్తి మిన్నంది మయ 
బాలుండవై వటపత్రవుటంబున. 

బవళించి యుండగ బ్రకృతి మిమ్ము 
బ్రార్జింప మీ నాభిపంకజంబున. జతు 

.... రాననుం బుట్టించి యతనివలన 


విశ్వమెల్ల నృజించిన విభుండ వీవు 
నీకు సరివేల్పులెవ్వరు లోకములను 
శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 


కంజాక్ష! నీ పాదకమలతీర్ణమునకు 
సకలతీర్ణంబులు సాటిగావు 

కమలేశ! మీ నిత్యకైంకర్యమహిమకు 
సకలయజ్ఞమ్ములు సాటిగావు 

సదయాత్మ !మీ మూర్తి ృదయమందిడుటకు 
సకలతపంబులు సాటిగావు 

కేశవ! మీ నామకీర్తనంబునకిల 
సకలధర్మంబులు సాటిగావు 


నిన్ను సేవించు మానవులెన్నటికిని 
భవము నొందరు నీ దివ్యపదము చేరి 
శేషశైలాగ్రవాస లక్ష్మీనివాస 
పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 


తే॥ 


25 


తే॥ 


26 


పంకజాతభవాందేశ శతకము 105 


నీ నాభికమలంబులో నుద్భవించి లో 
కంబులు సృజియించె. గమలభవుండు 
గంగ నీ పాదపంకజమున జనియించి 
వసుమతి యెల్లం బావనముఎేసె 
నామ్నాయములు నీ ముఖాంభోజమున సంభ 
వించి విశ్వంబున వినుతిళక్క 
భవుండు నీ నామజపప్రభావంబున 
గళమునందు వహించె6 గాలకూట 


మనఘ! నీ పాదపంకేరుహాశ్రితులకు 
సకలలోకంబులందు నసాధ్య మెద్ది! 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 27 


నీ యాజ్ఞ తల6దాల్చి నిరతమాదిత్యుండు 
మేరుప్రదక్షిణంబారంచేయు 

నీ యాజ్ఞ యెద నిల్పి నీరధుల్‌ చెలియలి 
కట్టదాంట వశంబు గాకయుండు 

నీ యాజ్ఞ ననిశంబు వాయుదేవుండొక్క 
చోట నిల్వక యెల్లచోంజరించు 

నీ యాజ్ఞ నాత్మలోంబాయక మృత్యువు 
పాజివచ్చుచునుండు భయముతోడ 


విశ్వమెల్లను నీ యాజ్ఞ వెలయు నెపుడు 

విశ్వమయు.డవు నీవు యోగీశ్వరేశ 

శేషశైలాగ్రవాన లక్ష్మీనివాస 

పంకజాతభవాండేశ వేంకటేశ ॥ 28 


చ॥ 


చ॥ 


ఉ॥ 


చ॥ 


చ॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
వేంకటశైలనాయకశతకము 


దురితములన్‌ విదల్ప భవదుఃఖములన్‌ హరియింప నీ వసుం 
ధరకును నీ విలాసము నిధానముగాంగనుపింపయేయ సుం 

దరమగు నీ స్వరూవము ముదంబునంజూపిన స్వామి కౌరి సత్‌ 
కరుణను నన్నుంగావుమి6క గట్టిగ వేంకటశైలనాయకా ॥ 1 


అతులితఘోరదుష్కతములన్నింటికిం గలి పట్టుంగొమ్మ స 
ద్గతింగనలేని యా నరుల6గావంగ దిక్కెవరింకనంచు లో. 
గుతుకము మీజ దర్శనము కుంభినికెల్ల ననుగ్రహించితౌ 
సతతము నన్నుంగావుమి6క సద్గుణ వేంకటశైలనాయకా ॥ 2 


పావనమైన మీ చరణపద్మయుగంబు నిరంతరంబు గన్‌ 
భావమునందు నిల్పుకొని ప్రస్తుతిసేయుచునున్న నాయెడన్‌ 
దేవర యింతదా6క6 గరుణింపమికిం గతమేమి తెల్పురా 
జీవభవామరాణశ్రిత వశీకర వేంకట్లశైలనాయకా ॥ 3 


శరణని నీకు మొక్కితిని జాలముసేయక నీవు నా యెడన్‌ 
పరమకృపన్‌ వహించి ననుంబాయక నా కలుషంబులన్నియున్‌ 
దురుముగంజేసి నీ చరణతోయజయుగ్మము. జూపినంతటన్‌ 
వెరవుగ నిన్నె కొల్తునింక వేడుక వేంకట్న్వైలనాయకా ॥ 4 


కురుపతి యా సభాస్టలిని గోకలు దోచిన భీతిచేత శ్రీ 
హరి ననుంగావుమంచు మదినార్తిని వేండిన యంతలోన మీ 
కరుణనె యక్షయంబయిన కాంచనచేలము లద్భుతంబుగా 


విరివిగ రావె ద్రౌపదికి వింతగ వేంకటశ్రైలనాయకా ॥ ర్‌ 


వేంకటశైలనాయకశతకము 107 


ఉ॥ 


చ॥ 


ఉ॥ 


ఉ॥ 


చ॥ 


చ॥ 


తోయజనేత్ర భక్తజనతోయజమిత్ర రమాకళత్ర ది 
వ్యాయుధనీలగాత్ర మునివర్గపవిత్ర పురారిమిత్ర కౌం 
తేయసహాయమాత్ర నగధీరవిరించిసుపుత్ర భవ్యనా 

రాయణ హేమసూత్ర సువిరాజిత వేంకటశైలనాయకా ॥ 6 


కలియుగరాజవై ఖలులగర్వమడంచి యశంబు మీజంబూ 
జలు గొని వడ్డిరూకలను సన్నిధిలోపల నివ్వంజేసి భూ 
వలయము నేలి భక్తపరివారములందజి6 బ్రోచుచుంటివౌ 
భళిభళి! నన్ను నీవు పెడంబాయకు వేంకటశైలనాయకా ॥ 7 


దండము పద్మనాభ మురదానవమర్ష్దన మోహనాంగ కో 
దండశరవ్రజాంగద సుదర్శననందకధారి దేవ మా 
రాండశతప్రతాప వినతాసుతవాహన మందహాస వే 
దండనగారిపాల దురితాంతక వేంకటశైలనాయకా ॥ 8 


సారెకు బొడ్డుమల్లె విరజాజులు మల్లెలు పారిజాత ప 
న్నీరుసుగంధపుష్పములు నీటుగలంగరు నిల్వుటంగి క 
స్తూరిసువాసనాత్తరు కచూరసుమిశ్రితచందనంబు శృం 

గారపు నీ శరీరపునిగారము దోంప ధరించి యుండ. బ 
ల్మారును నీకు మొైొక్కెదను మాధవ వేంకట్వశైలనాయకా ॥ 39 


ఖరకరకోటితేజ ఘనకాయ శశాంకముఖప్రభాంక భా 

సుర దివిజార్చితాంఘ్రియుగశోభిత రత్నకిరీటకుండలా 

భరణ విశాలవక్ష భవబంధ విమోచన మోక్షదాయకా 
స్మరశతకోటిరూప మునిసన్నుత వేంకటశైలనాయకా ॥ 10 


వసుమతి నింతదాంకంబలువర్ణములన్‌ జననంబులందితిన్‌ 
విసువు జనించె సంసరణనీరధి నింకిటు దాంటనేర్తు మా 
నసమున నీవె తోచితివి నమ్మితి నిన్‌ గడతేర్చుమయ్య నన్‌ 
బిసరుహనేత్ర భక్తులకు. బెన్నిధి వేంకటశ్రైలనాయకా ॥ 1 


108 


ఉ॥ 


ఉ॥ 


చ॥ 


చ॥ 


చ॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


ఆసకు మేర లేదు, కలుషాత్ములనెల్లను వేండ నేను, మీ 
దాసుండ నన్ను(బ్రోవుమని దైన్యముంబొందితింజూడ నెవ్వరిం, 
గాసిలి త్రోవలేక నిను6 గావుమటంటిని, నీవె దిక్కయా, 
వాసవమానసాంబుధి దివాకర వేంకట్లైలనాయకా ॥ 12 


పన్నగశాయి నిన్ను మజి బ్రస్తుతిసేయక కాని దోషముల్‌ 
సన్నముగావు గానకయె జాలముచేసి యనేక భంగుల 
భ్యునతయోగమార్గములనూనిన మోక్షము మాటటుండ6గాం 
బన్నిన వారి కర్మములుంబాయవు వేంకటశైలనాయకా ॥ 18 


తనువులనెత్తి యెత్తి బహుదారుణకర్మములెన్నా చేసియున్‌ 
మనసిజమోహపాశముల మగ్నతనొందితి నీషణంబులం 
బనుపడియున్న దోషములు పాయకయుండునె మిమ్ము వేండంగా 
ననలమునంటునే చెదలు నచ్యుత వేంకటైలనాయకా ॥ 14 


జగములనున్న చేతనులు జాలముచేతను జేయు తప్పులం 
దగునటు చిత్రగుప్తండు బుతంబుగ లెక్కలు ద్రాసి చూపంగా 
దిగంబడనీక కింకరులు తీవ్రపుంగోపముసేయ నిన్నుంబ 
న్నగశయ వేండంగానగునె నాంటికి వేంకటశైలనాయకా॥ _ 15 


నరహరి రామకృష్ణ భువనత్రయపాలక తోయజాక్ష శ్రీ 

ధర యని చిత్తమందున సదా నుతియించిన వారిపాదముల్‌ 
కరములనొత్తి యారజము[గ్రక్కున నా శిరమందుందాల్తు మీ 
రజు6(కగవారిచెంతలకు నెన్నటికిం జనవద్దటంచు.గిం 
కరులకు6€ దెల్పదండధరు కట్టడి వేంకటశైలనాయకా ॥ 16 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
వేంకటేశ్వర పంచకము 


అజ్ఞాన మెడలించి సుజ్ఞానమున నుంచి 
సద్భక్తి యొనరించు సామి నీదు 
పదములు గుజీనుంచి భావంబు గదియించి 
సేవించి మిమ్ము. బూజింతు సుమ్ము 
అతిశాంత మమరించి వ్రతనిష్ట బోధించి 
ధన్యునింగావించి దయదలంచి 
నీ దాసునింగ నెంచి నేర్పుతో మన్నించి 
అతిమోదమొసగించి యాదరించి 


సంతతోత్సవనిర్మల సదయహృదయ 
సేమములొసంగి మమ్ము రక్షింపుమయ్య 
నీరజాతాయతసునేత్ర నీలగాత్ర 

విమల సంకాశ జగదీశ వేంకటేశ ॥ 


మణిమయభూషణ మంజుల భాషణ 
సజ్జనపోషణ సార్వభౌమ 
దుర్ణనభీషణ నిర్ణరతోషణ 
సద్గుణ మునిగణ స్వాంతశరణ 
మందరగిరిధర చందన చర్చిత 
సుందరవి[గ్రహ శుభదచరిత 
నందసునందన వందితసనకస 
నందనబృంద గోవింద కృష్ణ 


యెంతొ వినుతింతు మదినుంతు సంతతంబు 
మోదమొనరించి నీవు నన్నాదరింపు 
నీరజాతాయత సునేత్ర నీలగాత్ర 

విమల సంకాశ జగదీశ వేంకటేశ | 


110 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


అహితకౌరవరాజ, అగణితరవితేజ, 
నతజనసురభూజ, సుతబిడౌజ, 
కాంచననగధీర, కారుణ్యరసధార, 
జలరాశిగంభీర, జయవిచార, 
మాధవ,గోవింద, మధుసూదన, ముకుంద, 
నందకధర, ముచుకుంద, వరద 
కంబుజసన్నుత, కదనవిజృంభిత, 
అమరారివధరత, అమితచరిత, 


అందముగ నీవు నా హృదయంబునందు 
నిలిచి వేడుకలొసగవే నెమ్మితోడ 
నీరజాతాయత సునేత్ర నీలగాత్ర 

విమల సంకాశ జగదీశ వేంకటేశ ॥ 


నెజచందురునియందు నెరికందుచెన్నాందు 
మోమున.6గస్తూరి మురువుతోడ 
అరవిందమకరంద మిరవొందగా నందు 
నెరతుమ్మెదల గేరు కురులతోడ 
తగ సొంపు గనుపింపు వగనింపవు గణుతింపు 
నురువైన ముత్యాలసరులతోడ 
రంగుగా మనసుబ్బి పొంగగా నా మ్రోల 
నంగుగా నలుమేలుమంగతోడ 


నిలిచియున్నట్టి నిన్ను వర్ణింతు మదిని 
శేషశైలాగ్ర సింహాన చిద్విలాస 
నీరజాతాయత సునేత్ర నీలగాత్ర 
విమల సంకాశ జగదీశ వేంకటేశ ॥ 


వేంకటేశ్వర పంచకము గగ 


స్‌॥ 


తే॥ 


తే॥ 


ఏ మాట విన్నను నీ మాటగా నాదు 
వీనుల కింపుగా విందునయ్య 
ఏ మూర్విిగనుగొన్న నీ మూర్తిగా నాదు 
కనులకు సొంపుగాంగాంతునయ్య 
నే నేది రుచిగొన్న నీ ప్రసాదపురుచి 
పగిది నా జిహ్వకు పట్టునయ్య 
ఏ కాంతి పరికింప నీ కాంతిగా నాదు 


మదికి నానందంబు మనుపునయ్య 


ఇట్లు నీ దయచేత నే నేది వేడ 

వేడ్క దళుకొత్తగా సంభవించెనయ్య 

నీరజాతాయత సునేత్ర నీలగాత్ర 

విమల సంకాశ జగదీశ వేంకటేశ ॥ ర్‌ 


అతిభక్తితోడ నే నైదు సీసంబులు 
చెప్పినాండను సుమ్మి చిత్తగించి 
కొంచెపుంబద్యంబులంచును మదిలోన. 
గొంచక నీవు కైకొనుమి యిపుడు 
అప్ప మా బంగారుకుప్ప మీ కరుణకు 
నొప్పుగా6 గొంచెము గొప్ప కలదె 
భక్తవత్సలు6డన్న ప్రతిన నీదే యండ్రు 
కృపనుంచి యేలుట కీర్తిసుమ్మి 


ముద్దుపట్టిగం జేపట్టి ముద మొసంగి 

శుభములిమ్ముగ దయసేయు సుప్రసన్న 

నీరజాతాయత సునేత్ర నీలగాత్ర 

విమల సంకాశ జగదీశ వేంకటేశ ॥ 6 


తే॥ 


తే॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
శ్రీవేంకటాచలేశ శతకము 


శ్రీవధూ హృదయరాజీవ సప్తతురంగ 
రంగద్వినీల నీరదదృగంగ 
గంగానదీ స్వచ్చకలిత కీర్తితరంగ 
రంగమందిరవిహార గుణసంగ 
సంగతహితసాధ్వసధ్వంసిభీమాంగ 
మాంగల్యగోపభామాభుజంగ 
జంగమాచలశోభిసాదరకరణాంగ 
యంగజార్తస్రీహృతాంతరంగ 


రంగ యుష్మత్రసాదవిభ్రమమెసంగ 
సంగతి నొనర్హు నీ స్తుతిశతక మంగ 
మంగళారతి యొనరించి మమ్ముంబోవు 
యఖిలలోకేశ శ్రీవేంకటాచలేశ ॥ 


దోషసందోహబంధురతూలికా నికా 
యహరణాభీల కాలానిలములు 

దారిద్యతతసముదృటతమిస్రసహన్ర 
ఖద్యోతసుద్యుతిగారవములు 

చటులఘోరవ్యాధిపటలీకఠోర దు 
ర్ధరదర్దురావలి ద్విరననములు 

దీనార్దివాంఛాప్రదానచింతామణి 

_ కామధుగ్దేనుదుగ్ధజలనిధులు 


నవ్యక్రవల్యమార్గ సందర్శనములు 
ఠీవి యుష్మత్పదాబ్ద సంసేవనములు 
గణుతిసేయ నెవ్వరిచేతంగాదు తండ్రి 
యఖిలోకేశ శ్రీవేంకటాచలేశ॥ 


శ్రీవేంకటాచలేశ శతకము 118 


స్‌॥ 


తే॥ 


తే॥ 


రక్షింపవే భీకరగ్రాహనిహతు(డౌ 
కరివల్లభుని దయాగౌరవమున 
పాలింపవే దిశాపతులెల్ల మేలు మే 
లని మెచ్చ గతచేలు నక్కుచేలు 
కరుణింపవే హేమకళశిపుని. ద్రుంచి త 
దాత్మజుంబ్రహ్లాదుండనెడివాని 
మన్నింపవే జగన్మాన్యు దుర్వాసుని 
నదలించి హతరోషు నంబరీషు 


నన్ను మనువుము పూర్వజన్మకృతపాప 
చయ సమార్షిత ఘఫోరదుష్కర దరిద్ర 
చటులరోగాపమృత్యుదోషములు వాపి 

యఖిలలోకేశ శ్రీవేంకటాచలేశ ॥ 3 


తలక్రిందుగా వేలి తపమాచరించిన. 
గలుగునే సిరి నోముఫలము దక్క 
నవనిలోంగల విద్దెలన్నియు నేర్చిన( 
గలుగునే సిరి నోముఫలము దక్క 
దేవళ్ల నంద భావించి కొలిచిన6 
గలుగునే సిరి నోముఫలము దక్క 
బహుమంత్రములు నేర్చి మహియెల్ల. దిరిగిన 
గలుగునే సిరి నోముఫలము దక్క 


నూర కేలబ్బు నెటువంటివారికైన 

చాల యుష్మత్కటాక్ష వీక్షావిశేష 

గౌరవస్ఫూర్తి గల్గినం గల్గుంగాక 

అఖిలలోకేశ శ్రీ వేంకటాచలేశ ॥ 4 


ఉ॥ 


ఉ॥ 


ఉ॥ 


ఉ॥ 


చ॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
శ్రీవేంకటాచలపతి శతకము 


శ్రీయలమేలుమంగ కుచసీమల నుంచిన కుంకుమాంకసు 

శ్రీ యురమందు నేత్రముల.జెక్కుల విభ్రమముల్‌ ఘటింపంగా. 
బాయక శేషశ్రైలమునంబాల్పడ నిల్చిన తండ్రి కావవే 

ధీయుత వేంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ ॥ [1 


కంటిని శంఖచక్రములు కంటిని మీ పులుకాపుతీర్ధ ని 
షృ్కంటకవాసనారుచులు గంటిని మీ చరణాంబుజాతముల్‌ 
తొంటి నిరూఢపాపముల6దూలుచు మీ మధురప్రసాదముల్‌ 
తింటిని వేంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ ॥ ల 


నీవు త్రిలోకకర్తవని నే శిల నీటను వేసి తేల్తున 

త్సావని నీవె కాని మజీ దైవము లేదని మడ్డుదూతు స 
ర్పావళింబట్టి యంఘితలమంటుదు.(జూడుము బంటుశక్తులన్‌ 
దేవర వేంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ ॥ తి 


నీ పదభక్తి నా హృదయనిర్మలపీఠిక నిల్చె నా భవం 

బేపు వహించె నా సుకృతమేర్చడె నేండు గదయ్య తండ్రి హృ 
త్పాపసముద్ర ముద్దవిడి దాటుట మీ కరుణాకటాక్షపున్‌ 
దేపను వేంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ ॥ త్న 


నిద్దపుటాస్యరంగమున నిల్పి ప్రబోధపుంగాసె గట్టి యే 
పొద్దును వెంట6ందంబురను బూనిచి తాత్వికనాట్యశాస్తవున్‌ 
బుద్ధులు సెప్పి నా హృదయపుత్రిక మీకును మేలుపాడంగా 
దిద్దితి వేంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ ॥ ర్‌ 


శ్రీవేంకటాచలపతి శతకము 115 


చ॥ 


ఉ॥ 


గురుపదసాధనంబు లివిగో భవదంకములుండు(జూడవో 

సిరి దళుకొత్తుచున్న యవి శ్రీతులసీవనమాలికావళుల్‌ 
మురిపెపుశంఖచక్రములు ముద్రలు మీ తిరుచూర్ణరేఖలున్‌ 
దిరుమణి వేంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ ॥ 6 


అక్షము.డైన నేరకిదురాడినదుర్దను(డైన తండ్రిసం 

రక్షణ లేక బిడ్డండు సురక్షితుండై మనునే జగత్రయా 

ధ్యక్షుండ వీవు దాసజనదక్షసురక్షణ దక్షిణక్షమా 

దీక్షిత వేంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ ॥ 7 


గీ॥ 


గీ॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
మేల్నాటి వేంకటేశ శతకము 


దైవంబు వెదకుచు. దత్తరింపంగ నేల 
వర్ణింప గురుడు దైవంబు గాండె 
దైవంబు వెదకుచు. దత్తరింపంగ నేల 
వరు(డెన్న6 దనకు దైవంబు గాండె 
దైవంబు వెదకుచు. దత్తరింపంగ నేల 
వలనొప్ప దండ్రి దైవంబు గాండె 
దైవంబు వెదకుచు. దత్తరింపంగ నేల 
వరున నేలికయె దైవంబు గాండె 


శిష్యులకు స్రీలకును సుతసేవకులకు 
తెలిసి చూచినం దత్తార్ధదీపమిదియె 
భక్తజన పారిజాతమై పరగువేల్ప 
విజయలక్ష్మీశ మేల్నాటి వేంకటేశ॥ 


పరమ బుష్‌చ్భ్చాయ మణజవకాత్మను జారు. 
గాంక్షించు జారిణీకాంతరీతి 
హావభావము విద్యలై దాజు జోడించి 
పూరించు నవ్వేషధారి రీతి 
బురదలోపలంబుట్టి పెరిగి యంటొందక 
తిరిగెడి కుమ్మరపురుగురీతి 
సకలౌషధీసారజాతంబు గూడియు. 
బ్రత్యేకమగు పాదరసమురీతి 


యోగపురుషుండు సంసారయోగివలఠెనె 
చెలంగి పాపము నేపట్ల6 జేరనీండు 
భక్తజన పారిజాతమై పరగు వేల్చ్ప 
విజయలక్ష్మీశ మేల్నాటివేంకటేశ ॥ 


మేల్నాటి వేంకటేశ శతకము క 


స్‌॥ 


గీ॥ 


గీ॥ 


కర్మపూరిత చిత్తక్తమలధారుణి దున్ని 
షడ్వర్గపాషాణచయము లేరి 
ఆచార్యబోధనంబను పాదు సవరించి 
గురుకృప యనియెడు నెరువు నించి 
మంత్రాంతరపుగుత్త మానిపి కవులిచ్చి 
సుజ్ఞానవర్షంబు సారిదింగురిసి 
సాధనాంతరములు చాలించి పదనైన 
డంబైన భక్తిబీజంబు విత్తి 


భాగవతధర్మమను వెల్లు పాతి మోచి 

ప్రబలమైనట్టి మోక్షంబు ఫలము గంటి 
భక్తజనపారిజాతమై పరగువేల్ప 

విజయలక్ష్మీశ మేల్నాటివేంకటేశ ॥ 3 


ధర్మార్ధకామముల్‌ దరిని6 బెట్టినంగాని 
మునుపటిషడ్వర్గములు విడువవు 
బాహ్యేంద్రియంబులంబట్టి కట్టినంగాని 
సప్తవ్యసనములు లుప్తపడవు 
సుఖదుఃఖములు రెంటింజూరంబుచ్చినంగాని 
యష్టభోగంబుల యాశ విడదు 
సత్‌సంగమాదులాసక్తి. బెంచినంగాని 
సకలకర్మంబులు సమసిపోవు 


పోయినప్పుడె తన మది బోటి యగును 

యింతసేయక వైరాగ్యమేల కలుగు 

భక్తజనపారిజాతమై పరగువేల్ప 

విజయలక్ష్మీశ మేల్నాటివేంకటేశ ॥ 4 


1మ18 


గీ॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


మొైొక్కినవేళను వెక్కిరించినవేళ 
నొక్కటే మనసుగా నున్నవాండు 
పూలంజుట్టినవేళ రాల ముట్టినవేళ 
నొక్కటే మనసుగా నున్నవాండు 
కుడుపువెట్టినవేళంగడుపు గొట్టినవేళ 
నొక్కటే మనసుగా నున్నవాండు 
తలనిడుకొనువేళం దన్నినవేళను 
నొక్కటే మనసుగా నున్నవాండు 


తరుణులను జూచి మాకుల సరణులనుచు 

యెొజి6గి నడచినవా6డెపో పరమయోగి 

భక్తజన పారిజాతమై పరగు వేల్చ్ప 

విజయలక్ష్మీశ మేల్నాటివేంకటేశ ॥ ర్‌ 


శ్రా 


శ్రా 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
వేంకటనగాధ్యక్ష శతకము 


ఓహో పిల్చినంబల్కవేమి దయలేదో కాక దిక్పాల సం 
దోహస్తోత్రమహార్చటిన్‌ వినగరాదో కాక ప్రాందప్పులం 
దూహల్‌సేయుచు వడ్డికాసులకునై యూరూరవర్తించెదో 
ఆహా మేలు మజేమి వేంకటనగాధ్యక్షా! జగద్రక్షకా!! ॥ 1 


కుడిహస్తంబిటు చూవుచందమిది వైకుంఠంబనే యందమో 
జడధివ్రాతపరీత భూభువన రక్షాదక్షిణంబైన నీ 

యడుగుల్‌ చూడుమనేవొ కాక యొక యొయ్యారంబొ సందేహమై 
యడిగే, నానతియిమ్ము వేంకటనగాధ్యక్షా! జగద్రక్షకా!! ॥ 2 


గతమే వింటిని నీ చరిత్రములు లెక్కంజాల మాయయ్య యా 
శ్రితరక్షామణి నీవెకావె మజి వేజే లేదు నీ పాదమే 

గతి లోకంబుల కాదివంద్యమసమ[గ్రవ్యగ్రమాయామయో 
ద్ధతభూతాళికి రక్ష వేంకటనగాధ్యక్షా! జగద్రక్షకా!! ॥ 3 


ఆ నీ బంగరుపచ్చడంబువలెవా టా శంఖచక్రాదిసం 
ధానానూనవిలాస మాఘనఘనోద్యత్సత్య మాలోకర 
క్షానామం బణిమాదిభాసుర పదాబ్దద్వంద్వ మజ్బ్టారె నే 
త్రానందమ్ముగ6 గంటి వేంకటనగాధ్యక్షా! జగద్రక్షకా!! ॥ 4 


ఉ॥ 


చ॥ 


చ॥ 


ఉ॥ 


ఉ॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
వేంకటశైలనాయక శతకము 


కీరము బీరమెచ్చి చెలంగెన్‌, బికమోపికతోడ నేచె, న 
మ్మారుండు క్రూరుండయ్యె బవమానము మానముతోన సాం, వె 
సారక దూరె, కన్గొానుచుంజైత్రుండు మిత్రతతోడ వచ్చె, నే 

తీరున నోర్తు నన్ను నెడతీయక వేంకటశైలనాయకా ॥ 11 


కలువలకోరికేరి యొడికమ్ముగంగమ్ముక ముమ్మరమ్ముగా 
వలపులవింటిదంట విరవాజిసరాజిని జిమ్మి నెమ్మికో 

కిల బలముల్‌ గుముల్‌ గనంగ కేకులు కూకలిడంగ డగ్గజెన్‌ 
జెలువుండ నీవు నన్ను నెడసేయక వేంకట్ల్షైలనాయకా ॥ 2 


అరవిరికోల కేలంగొని యంతట నింతట జేరి మీరి వే 

గరగరి దుయ్య తియ్యవిలుగైకొని డీకొని యమ్మరుండు, రం 
బరిమురి నేయ నాయమగునా, తగునా, తెగ వీడనాడ నీ 
మెరమెరలేల యేలుకొనుమీ యి6క వేంకటశైైలనాయకా ॥ 3 


లేందలిరాకురేకు పెరలేక మెజుంగు నబాసుబాకు మీ 
ర్జాదొర నాదురమ్మున హురమ్మని రమ్మనిమించియించుకౌ6 
గాదన కల్లగల్వగొరకన్‌ జురుకంటగ.6 గంట(6గంటకం 


బాదటనేసె6 దాళగలనా, యింక వేంకట్ల్షైలనాయకా ॥ తీ 


డాలుగ తేంటిమూక జగడాలపయిన్‌ జగడాలు నించె, మీ 

డా లెకిమీండురమ్మునగడాలమునన్నెగడాలముంచెం, బై 
డాలవుచిల్కమోవి, పగడాలుగనిన్పగడాలునించె నే 

డాలను నీకు నన్ను విడనాడక, వేంకట్వశైలనాయకా ॥ ర్‌ 


వేంకటశైలనాయక శతకము 121 


ఉ॥ 


ఉ॥ 


చ॥ 


ఉ॥ 


ఉ॥ 


ఉ॥ 


రాకల కించుకల్వవిరి రాకల కాననవింటివాని పై 

రాకల కల్కబూనుకనెరాకనులందున దోయనట్టి నీ 

రాకల కోర్వలే నబల రా కలకాలము నిట్లు నీకు మే 

రా కలహింపవద్దు వినరా యింక వేంకట్వ్వైలనాయకా ॥ 6 


ధీరకుమార మారు.6డసతీయని తీయని తీయనించువిల్‌ 

చే రహింబూనిహెచ్చు మొనసెయ్యనుసెయ్యను శయ్యనొప్పు ప 
ద్యారభటిన్‌ గణించి సాలపై యెద పయ్యెద పయ్యదంతయున్‌ 
దీరయియున్న నన్ను రతిదేల్చిక వేంకటశైలనాయకా ॥ 7 


వలపులజేండు నేండిదెరువారపుతోరపు పచ్చపచ్చ రా 

చిలుక జిరాగురానికసచేసి జరీన కరాసి దూసి కన్‌ 
గొలుకులంగెంపుసాం పెసంగ గొబ్బున నిబ్బర పుబ్బుగబ్బి గు 
బ్బృలనెల వంటంగుమ్మె ననుంబాయక వేంకట్న్షెలనాయకా॥ 8 


కమ్మని తమ్మిదోదుమిని గమ్ముక నమ్మకరాంకు(డెమ్మె మై 
నిమ్మెయి నిమ్మెయిన్‌ గదిమి యిమ్మెయిగుమ్మె నురమ్మురమ్ము వే 
రమ్ము కరమ్ము నెమ్మది తిరమ్ముగ నమ్మిన నన్నునెంచి చి 
త్తమ్మున నుంచి యేలు నిరతమ్మింక వేంకట్వశైలనాయకా ॥ 9 


నెమ్మికి6 గీరశారికలనెమ్మికి. జిల్కపటానిజోదు దో 

దుమ్మికి గండుతుమ్మెదల దొమ్మికి కమ్మిన కమ్మదాది నె 
త్తమ్మికిందాళజాలను ముదమ్మిగురొత్తంగ నేలి నీవు నన్‌ 
రమ్మని గారవించ సుకరమ్మి6క వేంకటశైలనాయకా ॥ 10 


కాటుకకప్పుచాయల చొకాటముగన్‌ దొవచిక్కటారిచే 
నాటమిటారి కందలిరుటాకుకటారితుటారి ధాటిగా 
వాటునువేటుపోటు సరివాటగు పాటిగ మాటిమీటె వె 

న్నాటుగ నోర్వలే మనుపు నన్నింక వేంకట్రశైలనాయకా ॥ 11 


122 


ఉ॥ 


ఉ॥ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


తుమ్ములదాయ కా యభిమతమ్ముల మారుండు చేరి నన్‌ లతాం 
తమ్ములకోరిచే శుకళతమ్ములు నాతతచూతవాతపో 

తమ్ములు గండుకోయిలరుతమ్ములు మంజుళచంచరీక గీ 
తమ్ములు [గ్రమ్మనేసె రతిదన్పిక వేంకటశైలనాయకా ॥ 12 


కామునిరాక రాకల చొకాటపు చందురురేక రేకయో 
మామిడి మోకమోకల సుమమ్ముల తేనియవాకవాక ల 
య్యామని డాకడాక పసురందపువార్వముకేక కేక నన్‌ 


బాములబెట్ట6 దాళగలనా యింక వేంకటశైలనాయకా ॥ 13 


10. 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
శ్రీవేంకటేశ్వర కళ్యాణము 


జయజయ కరుణాపాంగా | జయ హరిచిత్తాసంగా 
జయ వళఠివిజితతరంగా | జయ జయ యలమేల్మంగా 


మంగళ మలమేల్మంగకు । మంగళ మంగజజననికి 
మంగళమే శృంగారపు । బంగారపు తల్లికిని 


జయజయ కోకిలవాణీ | జయ యలికులనిభవేణీ 
జయ జయ యంబుజపాణీ | జయ వెంకటపతిరాణిీ. 


జయ జయ యలమేల్మంగా । జయ శ్రీవెంకటనాథా 
జయజయ మీ కళ్యాణము । జయముగంబాడెద నెవుడూ. 


శ్రీకాంతామణి కౌంగిట । శ్రీకాంతుం డుండగనూ 
ఏకాంతమునకు దొరకొని । వాకొనియెను భృగువిట్లు. 


మువ్వురు వేల్పులలోపల । నెవ్వండు ఘనుండని తపసి 
నొవ్వంగందన్నిన యప్పుడు । నొచ్చిరి మునులును ఘనులు 


ఉల్తాసపు వేశెజుంగక | మెల్లన ముని యరిగినను 
వెల్లివిరిసి సిరి సిగ్గున | కొల్లాపురముననుండె. 


హరి యచ్చటి కీతెంచి । హరిణీలోచనంగాంచి 
రసవుటాసలంబిలువగ । హరితో సిరి యిట్లనెను. 


బి 


అరుసముతో శ్రీ వేంకట । గిరిపై విహరింపుదమూ 
సరగున నట పద్మసరో । వరమునం గూడుద మనిన 


శ్రీవేంకటగిరి దగ్గణ । సావర్ణముఖీనది దరి 
పావనజలముల పద్మస । రోవరమునంజేరిననూ. 


మది4 


11. 


12. 


13. 


114, 


15. 


16. 


1/7. 


18. 


19. 


20. 


21. 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
మండిత విభవము తొండై । మండలమునంజెలువొందు 
కుండలిశయనేశుని6 దన । నిండిన మదిందలపవుచును 


కమలాలయకును గనకపవు6 | గమలంబులు ప్రియమనుచు 
కమలహితు.(డు లోపలి తన । కమలంబుల. బూజించె. 


మించిన కార్తికవుందొలి | పంచమి స్టిరవాసరమున 
మంచి ముహూర్తంబున వి । శ్వాంచిత నక్షత్రమున 


దినకరకోటి ప్రభలతో । కనకపు కమలము నడుమ 
ఘనమగు పద్మసరోవర | మున నిందిర జనియించెె. 
అప్పుడు కావిరి విరిసె । ముప్పిరి వువ్వులు గురిసె 
ఒప్పిదములు క్రిక్కిజీసె | చొప్పున ధర్మము మెజసె. 
సురలును నసురులు ధరణీ । సురులు నరులు కిన్నరులు 
ఉరగులు సిద్దులు మొదలుగ | దొరలు నుతుల నిట్లనిరి. 


యిందీవరనేత్రంబులు । నిందిందిరచికురములు 
యిందుని సరియగు నెమ్ముగ | మిందిరకును గడు నమం. 


నాగమువఠతె నారునుబు। న్నాగమువఠతె పొక్కిలియు 
తీగమెజుపువఠె దేహము । నాగరితకుంగడు నమం. 


నాములు దవిలెడి నవ్వులు | కోమలమగు నిగ్గులును 
సోముని కాముని యందము । తామరనంగ నెమ్మొగము. 


మెజు6గుల తిలకపు నుదురు । మెజు6(గులతికలకునెదురు 
అరనెల కించుక ముదురు | తెజవ యొజిపవు గల నుదురు. 


కమ్మని తావుల కలువల । క్రొమ్మెజుగుల తీగలను 
తమ్ముల నమ్ముల మీలం(ది | రమ్ముల కన్నులు గెలిచె. 


శ్రీవేంకటేశ్వర కళ్యాణము 125 


22. 


23. 


24. 


25. 


26. 


2/7. 


28. 


29. 


30. 


31. 


32. 


వనజమ్ములకును ఘనమై । కొనంగల కలువల మించి 
మినమినమను పెనుమినుకుల । కును6గొన6గనుం౧గొనలమర 


కళుకులు శ్రీకారంబుల । కళుకులు గెలిచినయట్టి 
బెళుకుల వజవుంగమ్మల । తళుకుల కర్ణములమం. 


పాటల తిలచంపకముల । గోటున 'గెలిచినయట్టి 
నీటగు ముక్కర పిజు6దను । తేటగు నాసికమమరి. 


అగడుగంబగడపు సొగసుల. | దెగడుచు నిగనిగమనుచు. 
దొగరుల పాగరుల(జిగురుల । నొగరులనగు నగుమోవి. 


అలరతిరాయని శంఖము | నలర6గ 'గిలిచినయట్టి 
కలకంఠములకు నెక్కువ | గలకంఠము కడుంజెలంగ౧. 


శ్రీ గల నునువులు మెజుగులు । సోగల బిసముల మించి 
సోగుల బాగుల తీగెల । లాగుల కరములు నమరె. 


ఒండొంటికి మొనచూపుచు | నిండిన జిగిబిగితోడ 
కొండల చెండుల కనకపు6 । గుండలనగు చనుదోయి. 


గడగడ వణు6కుచు సింగము । నడుము గడవబెడ గమం 
తొడగని తొడవగు నొడలికి | తొడవగ సతి నెన్న్షడుము. 


కరికరముల నన6టులనూ । కరభంబుల.6 గడు మించె 
సిరిగల యొజపుల మెజుపుల । గరగరికల నును6దొడలు. 


నునుపుల ననువుల మనసిజు । ననువుదొనల పెనుమొనల 
మినుకుల కనకపు కాసెల | నునుపు గెలుచు చిజు(6దొడలూ. 


ఉదుటుల నదుటుల ముదమున | మదమున బొరలెడి కరులా 
పదముల పదిలపవు6 గదలిక | సదమదమను తన నడలా. 


126 


33. 


34. 


35. 


36. 


3/. 


38. 


39. 


40. 


ద్నగే 


దడ 


43. 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
చిలుకో కపురపు(బలుకో | యలమించులలో బెళుకో 
తలమను వజపుందళుకో | వలరాయని పూచిలుకో. 


రంగో యమృతపుంబొంగో । ముగింట వెన్నెల చుంగో 
సింగారముల యరంగో | రింగుల యలమెల్మంగో. 


అని యందజు బహువిధముల । వినుతుల గీర్తింపుచును 
కనుచూపుల మిన్నెల్లా | మినమినమని మెజవగనూ. 


నెత్తమ్ములు చెంగలువలు । కొత్త మధూకంబులును 
గుత్తముగా. బెనచిన యొక | మొత్తంబగు పూదండ. 


కరమున ధరియించిన యా । పరముని వరియించుటకూ 
వరుండెవ్వడొ యని తలవుచు | వరుసలంగనుగొనె నవుడూ. 


వాసవుం6డనలు(6డు శమను.డు | ఆ సుర వరుణానిలునును 
భాసురధనపతి శంకరు । లాసరి నుండగంజూచి. 


ఒక్కని నొల్లక చక్కని | చిక్కని రెక్కల రథమూ 
యెక్కిన యక్కమలాక్షుండు । దిక్కని మదిలోందలంచె. 


రాతిని నాతిని జేసెను | చేతోజాతుని గనెను 
ఆత(డె 'పెండ్రికొమారుండు | తాతగు ధాతకు తాతా. 


అని తన మనమున చనవులు | నునుసిగ్గులు పెనంగొనగా 
కనకపు పువ్వులసరమా । వనజోదరు మెడవేసె. 


ఎదమీదను గప్పిన | పయ్యెదలోపలి చనుదోయి 
పాదల(6బొదల 'పెనుజక్కవ | కొదమలగతి.యబులకించె. 


అమరులు కొమరులు ప్రమదము | లమరగ తముతమలోనూ 
గమకపు తమకము నిండిరి | కమలయు. గమలాక్షుండునూ. 


శ్రీవేంకటేశ్వర కళ్యాణము 127 


దడే 


45. 


46. 


య. 


“వ 


ఉరి 


50. 


51. 


52. 


53. 


54. 


కలువల వైచిన కడు ర | వ్వలయవ్వని నవ్వులను 
జలజలమన హరిపై సిరి । పొలుపగు చూపులంగప్పె. 


వెలుపలి లోపలి వలవులు | మొలకలు మొలచినరీతి 
గిలిగింతల యా సొలపుల । పులకలు మేనుల నిండె. 


కరంగిన తలంపుల నంతర | మరసిన నవుంబువ్వులను 
తొరిగెడు చెమటల మేనులు । హరికిని సిరికిని నమర. 


హరికిని గుడికన్నదరె | సిరికి నెడమకన్నదరె 
దరిదాంకిన ప్రేమ మ్మి। ద్దరికిని కడు దయివాజె. 


విందుగ6గడు వేడుక గో | విందుని కా యిందిరకు 
సందిటిదండల మెజు6గులు । సాహోనినదం బిడెను. 


దిక్కుల చొక్కవు వాసన । మిక్కుటమై యుండంగనూ 
రక్కల చుక్కల టెక్కుల । పెక్కులు వువ్వులు గురిసె. 
నిండు కనకముల రథమూ । పెండి లరంగై యున్నా 
అండనె యమర6గ పెండిలి | దండి యొనర్పంగయూనె. 


నివుణత6 గనకపుంయబుటికల । కవురవు బియ్యము నించి 
యవుడిద్దజ పై నిద్దజు | నవురూపంబుగ నునిచిరి. 

ఆ హరుండును కమలజు6డూ | మోహనముగ తెర దెచ్చి 
ఆ హరికిని సిరి నడుమను । పోహణ గల మణుపూన. 


పాయక గురుండును గరుడుండు | నాయకమగు లగ్నమునా 
ఆయత్తంబనియును స | ర్వాయత్తంబని యనిరి. 


అంతట వేదము గురుడు న | నంతుడు దగ6 జదువగనూ 
సంతోషమున ముహూర్తము । చింతింవుచు నుండగ6నూ. 


1286 


55. 


56. 


5/7. 


58. 


59. 


60. 


61. 


62. 


63. 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
విభవముతోడుత వేంకట । విభుకల్యాణంబునకూ 
గుభులు గుభుల్లన సురదుం । దుభులప్పుడు మొరయంగా. 


తెరగ్రక్కున6 దొలగించి | యిరువుర యొజవులు మెజియా 
పరువపు వయసున నునుసి | గ్గురియాడంగ6 జెలువమునా. 


పల్దవకరమున. బట్టిన | బెల్దంబును జిలకరయు 
చల్లనితలి మును ముట్టిన | వల్లభు శిరసునంటబెట్టె. 


ఇందిరయును వేంకటవిభు । డందపవు మోములు చూడా 
చందురుండద్దముగూడిన | చందంబున గడు.ంజెలం౧. 


ఆ పరమాత్ముండు ముందర । చూపుల చవులను మించిన 
తీపుల మధుపర్కము తరి । తీపులుగా గావించె. 
సంగతినేంగ౧ి సముద్రుండు | గంగానది జలములతో 
శృంగారికి వేంకటపతి । కింగొనివచ్చెను పాద్యము. 


సకలాభరణోజ్వ్వలయగు | సుకుమారిని సహిరణ్యో 
దకధారల హరికొసగెిను । అకలంకుండా రాజు. 


హరియును బద్మావతియును । ధరనెల్లను రక్షించుచు 
తిరుపతి నా పద్మసరో । వరమున నెలకొనియుందురు. 


హరి యురముననే లక్ష్మియు । సరసనె పద్మావతియును 
పరమానందముతో భవ । శరనిధి నోలాడుదురు. 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
అలమేలుమంగా స్తవము 


సిరి నెజి నీలపురంగుబెడంగుల । చిన్నరిపొన్నరి పెన్నెజితురుమును 
మురువగు పాపటచుక్క నుచుక్మను । మొత్తపుముత్తెపు సరిసింధురమును 
నుదయారుణకరబింబప్రతిబిం । బోద్యద్ధగధగితశిరోమణియును 
ముదురరచందురు నుదురుచలములన్‌। మొలచెనా యనంజను 
ముఖతిరువుణియును 
పచ్చలరచ్చలబొగదలమొగడర । పజ్జలసజ్జరవజ్రపుమురువును 
విచ్చలవిడివిడికంపులమంపుల । విరివినెరవుకొనుబవిరలహరువును 
మగరాకమ్మల కళ్ళులతళ్ళుల | మలచిన చక్కని చెక్కుల పెక్కును 
పగడపు జగడపు మోవి సుపాణియు । పసిమి మిసిమి గల ముక్కరనిక్కును 
చంపకసుమపరిహాసిక నాసిక । చక్కందనముల నింపగు సాొంపును 
యొరపుగంబరుపుగదయకుదయంబై । యొలపుసాలపుదగుచూపులకోపులు 
మురిపెపు ముచ్చట ముసిముసినగవుల। మొలచిన చిలుకలకలుకుల ప్రోపులు 
కులుకు కలికివాలుందెలిగన్నుల | కొమరులమరు తామరనగుమోమును 
అల చిందము చందము గలగళమున । నమరిన మంగళసూత్రపు గోమును 
తుదలమొదల సిరిమేలగు జతనల । దొల్ముకళ్ళు కుతికంటు త్తండలు 
ఉదిరిపసిండి మొగ్గలనిగ్గుల జ । గ్గొాందగం బొందగు సందిటిదండలు 
వలయపుసాలపుల రుణరుణరవముల |;వలనవలనమగు శ్రీహస్తమ్మును 
జక్కవనడకల చన్నుంగవపై । సారై తీరై తగు హారమ్ములు 
చిక్కంగజక్కంగ మేనంబూనిన । సిస్తగు కస్తురి గంబూరంబును 
నవనిధులును గల శ్రీవర్దనక | ర్దముల నెదుర్శొను మణిభుజకీర్తులు 
సవరణజల్‌తార్‌ రైకనలుపు పై । చాందిన చక్కని పతిమల మూర్తులు 
చివ్వున నాభిబిలమ్మున వెడలిన। చీమలచాలనందగు నూంగారును 
చివ్వకు నాకౌ నీకౌ నని బలు । సింగముంజెనకెడు కౌనుందీరును 


1380 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


మెచ్చుల కుచ్చుల నెరిపై నొరపై |మెలంగిచెలంగు మణికాంచీదామము 
[గ్రుచ్చుకొనంగ మానికమున్‌జెక్కిన । కొలుకుల యొడ్యాణపుబలుసీమము 
కిసమసనిసుమున్‌ దీవులరీవులం । గేరు తీరుపిరుదరుదు నొాయారము 
మినుకుమినుకుమని కదలిన మెరసెడు । మెజుంగుటొయారపుటూరుల బీరము 
నందంబు హళాహళికాహళి యజ |; పజందజమిన జిగిబిగి చిజుందొడలును 
కెందామరలన్‌ గని తామరలన్‌ । గెలిచిన మృదుపదముల నిలుకడలును 
చిటిపొటివైళ్లన్‌ జిటుకుపొటుకుమనం । జిటికెడు మట్టపుమట్టెల భంగులు 
'పెటుకున జిలిబిలి గలిబిలిగల బొ । బ్పిలికాయల నిబ్బరపు టెలుంగులు 
బడిబడి గలుగలు గల్లన మొరసెడి | బంగరుటందియకవసింగారము 
నడుగులపైంబడు బడుగుల గాచుట । కయిపెట్టిన గండర పెందారము 
శతకోటిరతి ప్రతిభాభాసుర । సౌందర్యపుం దిరుమేని విలాసము 
సతతానత సంరక్షణదీక్షా।! సంరంభసమ[గ్రసముల్లాసము 

కలిగిచెలంగు శ్రీవేంకటనిలయుని । ఘనవక్షస్థ్రల సింహాసనమున 
నెలకొని యలమేల్మంగాదివ్య వి । నిర్మలనామమునందగు ప్రియమున 
సకలజగమ్ముల బొజ్జను నిడికొని | సాకిన తల్లిని నినుంగొనియాడెద 
ముకుళితకరకమలుందనై నీకున్‌ । మైొక్కెద నింక నా లేములు వీడెద 
మాం దీినమనాథం పాహి రమే । మకుటాలంకృతకల్పకకుసుమే 

మాం దేవి కృతార్థం కురు పరమే | మంజులచంద్రస్ఫురదురుసుషమే 
తుభ్యం మంగళమధిగతపుణ్యే | తుభ్యం మంగళమతిలావణ్యే 

తుభ్యం మంగళమార్తశరణ్యే | తుభ్యం మంగళమభిజనగణ్యే 
శ్రీవరలక్ష్మీజనని నమస్తే । క్షీరాంబుధిసజ్జనని నమస్తే 

భావభవాబ్దజజనని నమస్తే ! పాహి మాం జగజ్జనని నమస్తే.!! 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
ప్రసన్న వేంకటేశ్వరమంజరి 


శ్రీరమణీమణి చిత్తప్రియకర । వారిజలోచన వారణభయహర 
శంకరసన్నుత సకలామరహిత |; పంకజభవపిత భవ్యగుణోన్నత 
లోకరక్షణా లోకవిచక్షణ । పాకారిస్తుత భవ్యసులక్షణ 

కంబుసుదర్శన ఖద్దగదాధర | శంబరహరగురుశార్‌బ్బ్జలసత్మర 
కనకమయాంబరకౌస్తుభభాసుర । వనజోదర దోర్వహితమహీధర 
ఘననీరదసంకాశ సమాథశ్రిత | మునిజనపోషిత ముచికుందస్తుత 
దేవదేవజగదీశ్వర చిన్మయ | శ్రీవేంకటశిఖరిస్థిత జయజయ 
సేవకుండగు నేంజేయు విన్నపము । నీవే కైకొని కావవె కరుణను 

మీ చరితంబులు మిగుల నుతింప న । గోచరములు గద కువలయవల్లభ 
ఐనను మీ చరణాంబుజముల మది | నూని రచించెద నొప్పగు మంజరి 
అవధరింపు సర్వాత్మప్రసన్నుండ | నవవేంకటనగనాథువిభవములు 
వివిధలీలలును వెలసిన మహిమలు । వివరించెద నా విజ్ఞతకొలందిని 
వర్ణగణంబులు వరుసలు తప్పిన । నిర్ణయపదములు నేర్చులకెడసిన 
తప్పుదారులవి తజచైయుండిన | నొప్ప ననుగ్రహమొనరింపుము దయ 
ధరణిమధ్యమున ధగధగితవసు । స్ఫురదురుమణిగణభూరితటంబుల 
సురగరుడోరగ నరఖేచరికి । న్నరచారణులకు నిరవై వెలుంగుచు 
సంపన్నగమనంజెలంగెడు మేరువు । వంపగు దక్షిణవార్ధిమధ్యమున 
పొగడొందెను జంబూద్వీపంబన । నగణితమహిమలనభిరామంబై 
అందలి బహునారాయణ పూజా | మందిరములలో మహివిలసితమై 
నూటయొనిమిదగు మేటిస్టళమ్ముల । పాటింతురు తిరుపతి నతిశయముగ 
శేషాచలమునంజెలువు దలిర్చుచు । భాషాపతికిని ఫణిపతికైనను 
వర్ణ్దనసేయంగ వశమే రత్న। స్వర్ణమయంబులు సానువు లమితము 


132 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


కోనల వాంగులు గుహలు వనంబులు । నానానోకహసూనవికాసము 
లమరద్రుమములు విమలోదకములు |; కమలాకరములు గణనాతీతము 
లలరుల తేనెల నలరెడు తావులం । దులకించెడు పూందోటలు బహుళము 
శశికాంతమ్ముల మిసిమి దనర్చిడు! విశదసాధముల వీధుల సొబగులు 
పచ్చల తోరణపంక్తులకడపల । మెచ్చగు ముత్యపుమెజుంగు ముగ్గులును 
బంగరురంగు దొరంగెడి గృహముల । శృంగారమ్ములు చెప్ప నశక్యము 
చాతుర్వర్వాశమములు తప్పక । నీతి వహించిన నిఖిలప్రజలును 
నవరత్నంబులు నవధాన్యంబులు |; నవయౌవనవతులవు సుందరులును 
గురుసంపద్భాసురమగు నాపుర। వరమున మణిగోపురమంటప తో 
రణకేతు తటిద్దాగావరణము । లెప్పుడు నభయములేర్చడనిచ్చుచు 
కప్పంబులు బహుకానుకలును ప్రజ । లొప్పింపగ సముదోన్నతింజేకొని 
అప్పనిప్రియభకాఘంబులకును । తప్పక వరముల దయసేయుచును 
పొల్పగు నప్పురింబొల్చుజనంబుల । తల్పంబున పద్మాలయతో నా 
కల్ప విభూషణకాంతింజెలంగంగ । కల్పాంతరములు గరిమ వహించియు 
ఓలింగలియుగమునొంది గణనగను ।శాలివాహనుని శకవర్షంబులు 
ఆరయ వెయ్యిన్నయిదు శతమ్ములు 1మీజిన తొంభైయాజటులనుజన 
చందంబగు రాక్షసవర్షము రా। నందు మార్గశిరమను మాసము దాం 
గందళితోత్సవకరమై నడచుచు | నుండంగ నొకనాండొగింబశ్చిమ భూ 
మందలమునంగల మనుజులకెల్లను । జ్ఞానోదయములు దానగుణమ్ములు 
భూనుతకీర్తులు పుణ్యవ్రతములు | సత్యాచారము నిత్వోదయమును 
అత్యధికశ్రేయమ్ములు హితదాం ।1పత్యము పుత్రులు బంధుజనంబులు 
గలిగి సుఖోన్నతి చెలంగగ వరముల । నిచ్చుటకొజకై హెచ్చిన ప్రేమను 
లచ్చియు పెనంగొన వచ్చి జగమ్ముల । కచ్చెరువగు చెల్వతిశయమందిన 
పచ్చపయిరులను బంటలజంటలం | గేదారమ్ముల స్వాదూదకముల 


ప్రసన్న వేంకటేశ్వర మంజరి 183 


శాలిమంజరుల చెజికుతోటలను । నేలాతాంబూలీ వల్లికలను 
చూతచంపకస్తుత పున్నాగ । వ్రాతగోస్తనీ వకుళద్రుమముల 
వారికదంబుల నవకదళికలను । పూగద్రుమములంబొల్పగుపనసల 
జంబీరమ్ముల జంబూతరువుల । నింబ తింత్రిజీ నీపాశ్వళత్ధ క 
దంబాగరు చందన సాలములను । మహి మఠిగల భూరుహగహనంబుల 
బహుళంబులునై పరగెడు వనముల । మల్లిలమొల్లల మరువంబుల పె 
ల్లల్లిన జాజుల సల్లలితములగు । కరవీరంబుల విరవాజుల బలు 
గురిగింజల పెనుగుంపుల సొంపుల । పూందేనెల నింపొదవెడు తావుల 
మలసెడు దక్షిణమరుదంకురముల । విలసిల్లెడు బహువిహగంబుల నళి 
పుంజంబులచే రంజిల్లెడు ఘన । కుంజంబుల నతికోమలవనముల 
కొదమచిల్మలను గుదిగొను కోకిల | కదుపుల రాదలను గడునొప్పారుచు 
నీలోత్పలముల నెగడెడు చెజువుల। కాలువలను పెక్కగు బల్మడుంగుల 
పద్మాకరములంబద్మాలయకును । సద్మములై తగు పద్మచయమ్ముల 
చక్రవాకబక జలకుక్క్కుటము ల | తి క్రీడల వర్థిలు రాయంచల 
పొలముల మేయుచువలుందపొదుగులును ।గులుకుచుంగుజ్టులందలంచిచేంపి 
పాల్చురియుచుందిరిగెడి గోసందోహము ।మురియుపొల్పులను జరిగెడు 
వృషభము 
లంకెలు దప్పిన నతిజవములచే |జింకలగతి బలుజంకెలు వేయుచు 
జంకనచూపుల జను వత్సంబులు । గలిగిన మందలంగడుశోభితమై 
వెలసెడు గోపకబృ్బందంబులచే | నంబరచుంబితమగు కోటలంగడు 
దడంబైన యగడ్తలంగొత్తళముల । మేడలవాడల మెజుంగుటరంగుల 
నీడల జాడల నింపగు తావుల । సున్నపుమిద్దెల చూపట్టుచుంగడు 
నెన్నికకెక్కు ననేకపురంబుల । జనపదముల వాసములై యుందెడు 
మనుజుల యోషిజ్జన నికరంబుల ।1రంజిల్లుచు మను రాజ్యంబునకును 


134 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


పంజరమై జనపాలనసేయుచు । శ్రీరంగేశ స్థిర పట్టణమున 
నారూడిగం బట్టాభిషిక్తుండయి | నీతిధర్మముల నెలవులు దప్పక 
చేతోమోదము సేయుచు వ్‌ । జాతంబుల పూజనములు సేయుచు 
అరిభూవర మకుటాంచిత మణిగణ । కిరణస్ఫురితాం[ఘి యుగోజ్వలుండై 
సకలైశ్వర్య సుసంపన్నుండగు । చికదేవన్ఫపాలక శేఖరునకు 
స్థిరమైనిబిడ శ్రీధాన్యమ్ముల । వర ధనసంపత్మరమై వెలయుచు 
కావేరీప్రాక్కకుబంతరమున | ద్రావిడదేశాద్యమ్మై పరగెడు 
వామలూరికిని వరలెడు నుత్తర । భూమి నపరిమిత భూజంబులచే 
పటుశైలంబుల కటకపు శృంగో | తృట సానుప్రస్తరులంబరపై 
తులసీవనములందుహినాంశు శిలా । ఫలకోజ్వలమణి పంక్తుల డంబై 
వనలక్ష్మికి నిరవై చెలువొందెడు | వనము కనుంగొని వదలని ప్రియమున 
అచ్చట నెలకొని యఖీల ధన్యులకు [ముచ్చట లొసంగంగ ముదమగ్దలమగు 
నంతటందత్రాంతమ్మున హాలిక । సంతతులను గడు సంతసమందుచు 
తృణకాష్టంబులు దెచ్చుటకొజకై |గుణములగైకొని గుంపులు గూడుక 
చని వనసీమల సంచరించుచోం గనత్మనరుచి ఘనమై నెగడంగ 
వలగొను మెజుపై ధళధళ వెలుంగగ। మలసిన జ్యోతిర్మయమై యుండగ 
కనుంగొని జనులాకంషము నొందుచు | తనువులు మరచిరి తత్పరవశమున 
నంతట దెలిసియు నాశ్చర్యంబున । నెంతయు భ్రమితస్వాంతంబుల నా 
చెంతల నుండక చేరిపల్లియల 1వింతసుద్ది యిది వినుండని జనులకు 
నెజింగించిన సర్వేశ్చ్వరుండగునా । తిరుపతి వాసుండు తిరువేంకటపతి 
వచ్చి యిష్పు దీవనమున నెలకొనె । నచ్చెరువని జనులందజు పొగడుచు 
నచ్చటికిచటి ప్రజావళితోందగ । మరలివచ్చి యా మప్పిదమగుచో 
నప్పరమాత్మున కా వాహనమని । పూజలొనర్చిరి పొంగెడు వేడుక 
రాజిల్లైడు సుమరాజంబులచే | నా వార్తలు జగమంతయు నెగడంగ 


ప్రసన్న వేంకటేశ్వర మంజరి 135 


భావంబుల జనపంక్తులకెల్లను । అత్యాశ్చర్యకరంబై చన నో 

నిత్యాత్మా! యని నేర్పునం బొగదిరి। ఆ వేళకుందగినట్టి మందిరము 
గావించిరి యొడికంబుగ జనములు । తదనంతరమున దనుజాంతక మీ 
పదపద్మంబుల భక్తింగనుంగొన । వెదకుచు శేషుండు విహగాధిపుండును 
సదమలగుణుందంజన కొమరుందడును | సనకసనందన మునిసంఘంబులు 
నినతేజులు పన్నిద్దజు సూరులు | మానుగ విష్వక్సేనుండు మొదలగు 
నానాపరిజను లా నారదుండును । దేవగణంబులు దిక్పాలకు లా 
వనమున కధికజవాతిశయమ్మునం | జనుదెంచి మహాసంతోషమ్మున 
మొక్కిన వారల ముదమునంగనుంగొని । యిక్కడ నిల్చితి నిది నూతనమగు 
తిరుపతియగు నిట వరవైభవములు | చిరతరమగునని చెప్పినపిమ్మట 
మజథీ గరిమమ్ములు నెజపెడు కొజకై । వరచిహ్నమ్ముల తెజంగెటింగింపుచు 
పేరుకల్లి కోనేరన జగముల । నారూఢిగందీర్థాంబువు పొడమిన 

పొడగని యందజు భువినద్భుతమని । యుడుగక సన్నుతులొనరింపుచు నిం 
పడరగ స్నానములందజు సేయుచు! బడలికలెల్లను బాసిరి జనములు 

ఆ విభవంబుల నన్నియుంగన్నాని । శ్రీవైష్ణ్టవులర్చించిరి భక్తిని 

ఇట్టి మహత్షములెక్కడ నెజయగం । బుట్టిన నల్దెస భూరిజనౌాఘము 
కాసులు రూకలు కనకటంకములు । భాసుర దివ్యాంబర మణులొప్పంగ 
కానుకలవి వెగ్గ్లలముగందెచ్చిరి |! ఆణిముత్యముల హారంబులతో 

నీ రీతిని శనివారములందును । మీలిన పరుషలు మెండేతేరగ 

వచ్చిన జనులకు వరములొసంగుచు । అచ్చుగ మైజాద్యమ్ములంబాపుచు 
భూతశంకలును భీతిరుజాళులు । చేతుల ముణుగులు జిహ్వాదోషము 
పాతవేంకులును బటు కుష్ట కఫ । వ్యాధిబాధలును హరియింపుచుం జి 
ద్చోధన చేయుచుం బురుషోత్తముండై । చిక్కదేవరాజేంద్రుని కలలో 
అక్కజముగంబ్రత్యక్షంబైనను । మొక్కి లేచి కరములు ముకుళింపుచు 


136 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


నిక్మము వేంకటనిలయుండనుచును। అక్కజతో ధనమర్పణ లొసంగుచు 
మక్కువ గిరిపై మంటప వితతులు । నిక్కగు గోపుర నిచయంబులు పెం 
పెక్కిన శిఖరము లేర్పడు తోరణ । కంభములు ఘనాగార వ్రాతము 
లంభుపూరితమైన కొళంబులు । వివిధ చిత్రముల వెలసిన తేరులు 
ధవళచ్చత్ర పతాకములమరంగ | శ్రీకరమై తగు ప్రాకారంబు ల 
నేకంబులు నిర్మింపంగవలె నని । నియమించిన గతినే తిరుపతుల, ను 
భయములుసేయగ భక్తులు పూనిరి ; తమవుభయములుగ ధనములనిచ్చుచు 
అమితములగు పనులందరు సేసిరి ।; వాహనములు చెలువంబుగంజేసుక 
శ్రీహరికని మథి తెచ్చిరి దాసులు! అంతట పట్టణమమిత సుప్రజా 
సంతతిచేంగడు సంతసమయ్యెను । అంగడివీధుల నమితవస్తువులు 
శృంగారములై చెందెను సిరులను । ధరణీసురమందిరములు తజచై 
తిరువీథులు సుస్థిరముగ నొప్పెను । ఆటపాటలను నచ్చరసతులకు 
మీటనంజాలెడు మెజుగుంబోణుల | నాగవాసమతి నాగరికంబై 
రాగంబున గృహరాజులొనర్చిరి | ఈ విధమునంబురి యెసంగంగ గిరిపైం 
గావించిన శృంగారగ్భహంబుల | శుభదివసంబున విభవోన్నతుండై 
రభసమ్మున తూర్యములు చెలంగగ। అలమేల్మంగానలిన దళాక్షియు 
వలగొను పరిజనవర్గమ్ములతో। పరమానందంబలరగ నిల్చిన 
సరసిజాక్ష మీ చరణాబ్దములకు । ఘనతర సాష్టాంగ నమస్కారము 
నురుభక్తిని నే నొనరించెదనో ।; జగతీశ్వర మీ దగు తిరుణాళులు 
అగణితములు నా కలవియె పొగడను । వివరించెద నే విన్న కన్నయది 
అవధారు సమస్తామరవందిత |; ఆజుబుతువులకు నభివందితమగు 
చారువసంతము జగమునంబొలిచెను । వెదవెడ విసుడు సుదిమారుతముల 
తదడయక తరువుల తరచగు పత్రము । లన్నియు రాలంగ నట తోడ్తోడుత 
మిన్ను నలుగడల మెజుపుల మెజసెను | నిగనిగమని బలు నిగ్గులు దేరంగ 


ప్రసన్న వేంకటేశ్వర మంజరి 137 


నగమప్రతతుల చిగురిగురించెను । విరహిమృగంబుల వేంటాడుటకై 
మరుండొరంబెరికిన సురియల తెజంగునం! జూతకిసలయ స్తోమము మెరసెను 
ఆ తీరున సాొంపగు పాదపముల। పల్లవులకు మది పల్లటమందంగ 
పల్లవ కోరక పంక్తులు తనరెను। ప్రసవగుచ్చములు బటువుశలాటువు 
లెసగు ఫలంబులు రసికులకయ్యెను । పికముల మనములు వికసనమందెను 
శుకనికరమ్ములు సొంపు దనర్చను | మధువులు కుత్తుకబంటిగ్రోలుచును 
మధుకరములు రుమ్మని విహరించెను [మజిగల పక్షులు మహనీయములై 
మెరసెదు ఫలముల మెక్కందొణంగెను చందన మారుతచయములు పరిమళ 
మందుచు వనముల నల్లన మెలంగ౫ను । చెజకువింటిదొర పురిగొని బలములం 
బరపుచు పాంథులపై దందెత్తెను । ఈ విలసనముల నిట్లొప్పెడిచో 

నా వైశాఖంబను నెల పొడమిన । ప్రతిశనివారము నతులోత్సవములు 
వితత స్యందనగతి దివసంబుల। నీడుజోడు లే దెందును జగముల 
చూడవేడుకలు శోభనకరములు । అని దిశలం 'బబ్రఖ్యాతంబైనను 
మనుజవ్రాతము మసలకవచ్చెను । భూమీవరులుప్పొంగెడి వేడుక 
సామజహయరథ చతురంగబల । స్తోమంబులతో సొలయక వచ్చిరి 
ఆంధ్రదేశ కర్ణాటప్రజ నీ। రంధ్రమ్ముగ నతిరయమున వచ్చెను 

ద్రావిడ ఘూర్జర ధరణీపతులును । నీ వసుధను మజియెన్ని దేశములు 
గలిగిన వన్నిటంగల ప్రజలెల్లను । విలసిల్లెడు కడు వేడుక వచ్చిరి 
బ్రావ్మణజనములు ప్రబలుక్షత్రియులు | గహ్వరగుణములు కలుగు వైశ్యులును 
నాలుగుజాతుల నానానరులును । చాలుగట్టి యనిశమ్మరుదెంచిరి 
తమ్మటంబులును ధవళశంఖములు । కొమ్ములు పిల్లంగోవులు మొరయగ 
చిటితాళంబుల నటునిటు తట్టుచు | పటుగతి నాడెడు బహుదాసరులును 
వచ్చినిండి యా వరపట్టణమున । నిచ్చకువచ్చిన యిరవులు గైకొని 
ధిమిధిమియని మందిరముల వీథుల । కొామరగు వనములు కొలనుల కెలనులు 


138 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


నెక్కడంజూచిన యెదమింతయు లే। కక్కజముగ ప్రజయంతయు నిండెను 
జాతరదినములం జక్కనివీథుల | నూతన తోరణజాతములొప్పెను 
కురుంజు మేరువులు తెరచప్పరములు | అరపటిగలు పురి నగణితమయ్యెను 
పట్టాంబరములు పటుకేతనములు । పట్టణమునంగన్పట్టెను మెజియుచు 
అగరు ధూప సామ్రాణిగుగ్గిలపు | పొగలెందును ఘమ్మున వాసించెను 
చందనోదకము చల్లిరి వీధుల । పొందుగ ముత్యపుముగ్గులు వెట్టిరి 
ఫలకదళికలును బహుక్రముకమ్ములు। సులలితముగ చెజకులు నెళనీళులు 
ద్వారదేశములందజచుగం గట్టిరి | భూరిసంపదల పుట్టిల్లనగను 

ఈ గతి విభవంబెసగంగం బళశ్చిమ । సాగరమున రవి చయ్యనం[గ్రుంగెను 
నలువయాజ్ఞం గాల్నిలువక తిరుగంగ। వలసిన చనుమని యల రవివీడ్శొని 
చెలువగు ఖగపతిసేవ కనుంగొన । నిలిచె నరుణుండన నెగడెను గెంపులు 
నీడంబుల ఖగనివహము చేరెను । ఆదెడు భృంగము లరవిందమ్ముల 
యుదరంబుల నెమ్మది నిద్రింపుచుం | బదిలంబై యొప్పారుచు నుండెను 
అంబర మను చప్పరమున దేవక। దంబము పువ్వులదండలు కట్టియు 
పరిమళధూపము పరపిన తెజంగున [గురుతారకములు నిరులును నిండెను 
అదన నమరులకు నమృతంబొసంగిన |! సదమలపుణ్యం బొదవెనొకో యన 
విశద చంద్రికల శశి యుదయించెను । దిశలెల్లను గడు తేజంబంటెను 
అప్పుడు పరిచరు లతిసంభ్రమమున । నొప్పుగ ఖగవిభు నొగింగ్రైసేయుచు 
తారహారములు తగుపదకంబులు। చారుముత్యములు చౌకట్లు రుచి 
స్ఫారంబగుకోటీరాంగదములు | గండపెండెములు కడునొప్పుగు పూ 
దండలు ఘనపీతాంబరచయములు । మెచ్చగు కస్తురి పచ్చకప్పురం 
బచ్చెరువగు జవ్వాది కదంబము । తెచ్చిన మనమున హెచ్చినవేడుక 
అచ్చుగందద్భూషాలంకృతుండై | కనకాంబర మొదికంబుగంగట్టియు 
ఘనశంఖ సుదర్శనములు పట్టియు |వరకౌస్తుభమణి యురమున వెలుంగంగ 


ప్రసన్న వేంకటేశ్వర మంజరి 1389 


మటీి తులసివిరుల్‌ సరములు మెరయంగ । శతకోట్వర్యమసంకాశమ్మున 
పతగాధీశ్వరుపై మోదముతో । అధిరూఢుందై యలమేల్మంగా 
మధురవాణి యురమందు వెలుంగంగ । తిర్విధికి వేంచేసెడుచో ఘన 
తూర్యంబుల సందోహము మైోయంగ । పగలువత్తులును పంజులు దీవ 
ట్లగణితములునై యటు ముందరంజన । గొడుగులు పడగలు కుంచెలు మెండై 
యెడ యింతయు లే కిరుగడంబట్టంగ । చేతాళంబులు చెంగులు మురళీ 
శ్వేతశంఖములు చెల్వుకాహళలు । తప్పటలు మర్దళములు వడివడి 
రొప్పు వీరణము లొప్పగు థక్క్మలు । నాద్యంబై యెన్నంగందగు పంచక 
వాద్యంబుల రావములు చెలంగంగ । వీణితంబురలు వెడవెడ మీటుచు 
గానమ్ములు భాగవతులొనర్చంగ । భువినుతమ్మగు ద్రావిడవేదము 
శ్రీవైష్ణవులు వచింపుచు నడవంగ | మేళముగట్టుచు మెలంతలు తత్తహ 
తాళంబు గతి తప్పక నాడంగ | ముందర జనవరముఖ్యులు తఅచై 
సందడింప హయసామజములపై । నెక్కి వేడుకల నే తేరంగ జను 
లఅక్కజముగ నిండారుగ నడవంగ । బీరుసుబాణములు వీసవీసరవముల 
దురుసై నభమునందొట్టుచు మొరయంగ | అటుముందట చతురంగబలంబులు 
పటుగతి నదవగ బహుళోత్మటమై ।1యీ గతివీథుల నేతెంచెడుచో 

ఆ గరుడోత్సవమపుడీక్షింపంగ । క్రందుగ సురమునిగణములతో సం 
'క్రందనుండును దిక్పాలకముఖ్యుల | వనితలతో ప్రసవమ్ములు గురియుచు 
చనుదెంచిరి పుష్మరమార్గంబున | తుంబురునారదు లంబరపథమున 
తంబుర వీణాధరులయి పాడిరి | వీడనివేడుక వేలుపుకన్యలు 
ఆదడుచుపాడుచు నలరుచునుందిరి । పౌరజనమ్ములు బహువిధఫలముల 
నారికెడంబుల నైవేద్యములుగ । నర్పించుచుంబ్రమదాతిశయమ్ముల 
నేర్పదంజూచుచు నింపున నలరిరి । యిట్టి సంభ్రమంబెసగంగం గశ్యపు 
పట్టినెక్కి యప్పట్టణవీథులం | జుట్టివచ్చి గిరిసోపానమ్ముల 


140 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


నెట్టన నెక్కియు నిజభవనస్థలి । గరుడుని దిగి మణిగణ రోచులచే 
నొరపై తనరెడు నరమంటపమున । నధివసించి శమ మల్లనందీర్చుచు 
మధురఫలమ్ములు మతి నానావిధ । చిత్రాన్నమ్ములు చిరువాలును మే 
లతిరసములు దధ్యన్నమ్ములతో | నారగించి భక్తానీకములకు 
కోరినవరములు కూరిమి నాసగుచు | నవరత్నోజ్జుల భవనాంతరముల 
నవ కుసుమంబుల నవకమ్మైతగు |; మంచమ్మున సమ్మతి నిందిరతో 
మించినవేడుక మెలంగుచునుండెడు । శ్రీవేంకటగిరిదేవ నమస్తే! 
భూవినుత మహాపురుష నమస్తే! । మీన శరీరము పూని సోమకుని 
చానడంచియును జదువులు ధాతకు |;దయచేసిన మాధవుండ నమస్తే! 
శరనిధి మంధరగిరి ముణింగినచో | గురు కమఠాకృతిం గుధరంబెత్తియు 
సురలకు నమృతము సూరగనిచ్చిన ।; పరమాత్మ దయాపరుండ నమస్తే! 
ధరచుట్టుకొనుచు దానవుంబొలిగొని । కిరిరూపంబున మెరసి లోకముల 
నలరించిన దైత్యారి నమస్తే! । హరిం జూపర వోరని బాలునిపై 
చురచురజూచెడు సురవైరిని నర । హరివై కంభమునందు జనించియుం 
బరిమార్చిన ఘనబలుండ నమప్తే! ।; బలి నణంగించెడు తలపున వటువై 
యిల మూందడుగుల నిమ్మని వేడియు । పుడమి యుదివి రెండదడుగులం 
కడుశూర త్రివిక్రముండ నమస్తే! । ధరణీవరులతి దర్పంబున మై(గొలిచిన 
మరచిన వారల మర్దించుటకై । జమదగ్నిమునీశ్వరు రాముండవగు 
నమిత మహాసత్త్వాధ్య నమస్తే ! రవికులమున దశరథరాముండవై 
దివిజవైరింబంక్తిముఖునింగూల్ప్చిన [మునిజనావనామోద నమస్తే! 
ధరణీభారము పరిహరించుటకు ।; అరయంగ వసుదేవాత్మజుందవై 
కంసాది మహాగర్వాంధుల వడి । హింసించిన లోకేశ నమస్తే! 
త్రిపురరాక్షసస్రీల మానములు । నిపుణతం జెజిపగ నీవు బుద్ధవై 
హరుచాపమ్మున శరమై నిల్చిన । సురలోకస్తుత సుగుణ నమస్తే! 


ప్రసన్న వేంకటేశ్వర మంజరి క. 


తురగారోహణ మొనరం జేయుచు । మెరయుకల్మివయి తిరిగి జగమ్ముల 
నిరవుకొల్పు దేవేశ నమస్తే! |; పరగ ననంతాంతర రూపమ్ములు 
ధరియించి విరాట్పురుషుండు నీవై [పరమానందం బలరంగ సుస్థిర 
పరుండగు శ్రీగోపాల నమస్తే! | అపరాధ సహస్రానీకమ్ముల 
నపరబుద్ధియుతుందై నేంజేసినం | గృపతోడుత రక్షింపంగవలయును 
విపులబుద్ధియును విమలజ్ఞానము ।; భవదం[ఘ్రిద్వయ భక్తియు నొసంగుచు 
భువన పావనాంబుజ భవవందిత । మథి మీ గుణగరిమంబుల నొప్పెడి 
వరమంజరి యెవ్వరు పఠియించిన । వ్రాసిన విన్నను వరసౌఖ్యమ్ములు 
దాసీ సుత మిత్రామోదమ్ములు । ధనకనక సమ స్తెశ్వర్యమ్ములు 
ఆయుప్యములు చిరారోగ్యమ్ములు | హితవు నల సకల విద్యలను 
ఘనసద్దుణముల పెనుపొందుదురిల । నీ కృతి వసుమతి నినచంద్రాదులు 
భూమీధరములు పొలుపగు తారలు । నెన్నివత్సరము లిరవై యుండెడు 
నన్నిహాయనము అతి విలసితమై | యుండంగ రక్షణ మొనరంజేయుము 
పాండవపాలన పరమదయానిధి |; తవ దాసో౭ హం తవ దాసో౭ హమ్‌ 
నవశేషాచలనాథ నమస్తే. 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
శ్రీ వేంకటేశ్వర పంచచామరములు 


శ్రీరమాధిపా కృపాధురీణ సుప్రవీణ సం 
సారదూర వాసరేంద్ర చంద్రకోటి భాసురా! 
నీరజాసనాదివంద్య నిర్గుణస్వరూప ఓం 
కార నిర్వికార చిత్రకాశ వేంకటేశ్వరా! ॥ 


శ్రీమహేశవందితా విరించిపూజితా సుగో 
త్రామరాత్మజామృతప్రదా సదామరస్తుతా! 
సామవేదగానలోల సాధురక్షకా భవ 
న్నామయోగి హృన్నివాసనాథ వేంకటేశ్వరా!!! ॥ 


పామరుండనై మదించి బ్రహ్మఘాతకుండనై 
కాముకుండ నైతి నిన్నుంగాన నైతి నయ్యయో! 
తామనంబు మాన్ని నన్ను ధన్యుంజేయు మీ భువిన్‌ 
నామయోగి హృన్నివాసనాథ వేంకటేశ్వరా !1॥ 


బైలనుండి బైలు గల్గి బైలగాలి గల్గె బల్‌ 
గాలినుండి యింగలంబు గల్గె నింగలంబునన్‌ 
నీలువుట్టె నీలనుండి నేలవుట్టె నిట్టి భూ 
తాలనుండి మేను వుట్టెందండ్రి వేంకటేశ్వరా!! ॥ 


యీ సువర్ణరత్నరాసులిండ్లు తల్లిదండ్రులున్‌ 

ఈ సహోదరుల్‌ కుమారు లిమ్మనోహరాంగనల్‌ 
యీ సగోత్రబాంధవాప్లు లీ గజాశ్వముల్‌ భటుల్‌ 
ఈ సమస్త మింద్రజాల మీశ వేంకటేశ్వరా!! ॥ 


శ్రీవేంకటేశ్వర పంచచామరములు 


ఆశ గన్న దల్లిదండ్రు లాండ్రుబిడ్డ లన్యులున్‌ 
నాశమౌ టెజింగి తాము నాశ మౌటెజింగియున్‌ 
దోసిమాయ మోసపుచ్చుత్రోవ మూఢు లయ్యయో 
లేశమంత మున్నెజుంగలేరు వేంకటేశ్వరా !! ॥ 


హిరణ్యమందు భూషణాదులెల్లం గల్గురీతి సా 
గరంబునందులం బహూర్మికల్‌ జనించు కైవడిన్‌ 
పరాపరస్వరూపమైన బ్రహ్మమందు నిమ్మహా 
చరాచరంబు లుద్భవిల్లె స్వామి వేంకటేశ్వరా |! ॥ 
ఆకసంబునందు గాలి యాకులందు నిందునై 

జోక నూవులందు నూనె సూర్యునందు.(గాంతియున్‌ 
మాకులందు నిప్పులున్నమాడ్కి నీ సమస్తమం 
దేకమై వెలుంగు నాత్ముండీశ వేంకటేశ్వరా! ॥ 


అనంతమందు సంభవించునట్టి భూతరాసులున్‌ 
అనంతము న్నఖండరూపమై వసించు కైవడిన్‌ 
తనంత యీ సమస్త కల్పితంబులందు నాత్మయున్‌ 
దనంతనే వెలుంగుచుండు ధన్య వేంకటేశ్వరా!! ॥ 


ఆకసంబు నీలవర్ణ మట్టయుండు క్రైవడిన్‌ 
కాకిచిప్ప వెండియట్ల కానవచ్చు కైవడిన్‌ 

ఏకమై వెలుంగునాత్మయెల్ల మూఢకోటికిన్‌ 
జోక వేజతోచుచుండు సుమ్ము వేంకటేశ్వరా!!! ॥ 


కులాచలంబులన్ని యట్టె క్రుంగినన్‌ సముద్రముల్‌ 
కలంగినన్‌ ధరాతలంబు కంప మొందుచుండినన్‌ 
మెజుంగువహ్ని చల్లనైన మిన్ను వచ్చి బ్రాలినన్‌ 
చలింపండాత్మయోగి సుప్రసన్న వేంకటేశ్వరా!! ॥ 


1త3 


10 


మేడ్తడ్వ 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


వెండికొండ యొత్తినట్టి వీరదానవేంద్రుండున్‌ 

గండుమీజి వానిందోంకం గట్టినట్టి వాలియున్‌ 
చండబాణమేసి వారి6 జంపినట్టి రాముండున్‌ 
ఉండిరే ధరాతలంబు నొంద వేంకటేశ్వరా! ॥ 


కనంబడే ప్రపంచమెల్లంగన్లానేటి యాత్మగా 
మనంబునందు నిశ్చయించి మౌనియై చరింపుచున్‌ 
వినిర్మలాభ్రముల్‌ వలెన్‌ భువిన్‌ జరించునట్టి స 
జ్ఞనుండు రాజయోగి సామి వేంకటేశ్వరా!! ॥ 


కన్నకన్నచోట్ల కీడ్చి కాకుసేయుడెందమున్‌ 
వన్నెవాసి యిచ్చుగురువు వాక్యమెన్ని నిల్పుచున్‌ 
తన్నెజింగి నిన్నెజింగి తన్నునిన్నుగా నెజిం 
గున్నవాండె సుమ్ము రాజయోగి! వేంకటేశ్వరా!! ॥ 


ముక్తికాంత యన్నపేరి మోహనాంగి యుండగా 
యుక్తి నా వధూటింగూడి యుండలేక యజ్ఞుండై 
భక్తి లేని మాయ యనెడి పాపజాతి యంగనా 
సక్తుండై నరుండు చెడును స్వామి వేంకటేశ్వరా!! ॥ 


తన మనస్సె యెంచి చూడ తన్నుంజంపు శత్రువున్‌ 
దన మనస్సె యెంచిచూడ. దన్ను(బోచుమిత్రమున్‌ 
తన మనస్సు కోడెనేని తనకు శత్రువే సరీ 

తన మనస్సు గెల్బెనేని తనకుబంధువే హరీ!! ॥ 


అక్క రాకువేసి పుల్లనంబలింత పోసినన్‌ 
చక్కరాను పాలుగూడు చాలంబెట్టి మొక్కినన్‌ 
ధిక్కరించి వచ్చిపెట్టి ధిక్కరించి కొట్టినన్‌ 
ఒక్కబుద్ది నున్నవాండె యోగి వేంకటేశ్వరా! ॥ 


12 


15 


16 


[1/7 


శ్రీవేంకటేశ్వర పంచచామరములు 


శుభస్వరూపరత్నముల్‌ విశుద్దహేమ తారముల్‌ 
ప్రభంజనుండు భూమి సర్వభక్షకుండు గంగయున్‌ 
విభావసుండు చంద్రుండున్‌ బవిత్రులైన పోలికన్‌ 
అభేదజీవుండున్‌ బవిత్రుండయ్యె వేంకటేశ్వరా!!! ॥ 


అల్లపంక మందు. జూడ నబ్దమున్నకైవడిన్‌ 
చల్లనబ్దపత్రమందు జలములున్న వైఖరిన్‌ 
తెల్లనద్దమందు నీడ తేలుచున్న పోలికన్‌ 
ఉల్లమందు జీవుండుండు టొప్పు వేంకటేశ్వరా!! ॥ 


లోకమందు గబ్బిలంబులున్‌ శుకంబులున్ను భ 
ల్లూకముల్‌ మహోరగంబులున్ను గార్జభంబులున్‌ 
మేకలు నృకంబులు న్నెమిళ్లు ముక్తింబొందినన్‌ 
పోకుమానవుండు ముక్తి. బొందు వేంకటేశ్వరా!! ॥ 


శుక్తి నడ్డగించు వెండి శుక్తిగన్న పిమ్మటన్‌ 
శుక్తియందె లీనమయ్యె సూటి నంబుజోదరా 
ముక్తి నడ్డగించుమాయ ముక్తుండైన పిమ్మటన్‌ 
ముక్తియందె లీనమయె్యె ముద్దు వేంకటేశ్వరా!! ॥ 


స్నానముల్‌ వ్రతంబు లాజు శాస్తముల్‌ వురాణముల్‌ 
దానముల్‌ శివార్చనల్‌ కథల్‌ వ్రతోపవాసముల్‌ 
మౌనముత్సవంబు లాగమాదులన్ని కర్మికే 

కాని బ్రహ్మజ్ఞాని కింపు గావు వేంకటేశ్వరా!! ॥ 


కష్టజీవనంబు నెంచి కాంక్ష నింతకాల మీ 

సృష్టిలోన దుఃఖపడుచు. జిక్కినాండ నో హరీ 
(్రష్ట్రండైతి నజ్ఞుండన్‌ గృపాకటాక్ష ముంచినా 
కిష్టమైన మోక్షపదములిమ్ము వేంకటేశ్వరా!! ॥ 


19 


22 


1త్తర్‌ 


146 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


అమేఘమైన నెండమావులం చెబుంగకే జల 

బ్రమన్‌ జనేటి లేటింబోలె ప్రజ్ఞలేకయజ్ఞుండై 
సమస్తమాత్మగా నెజుంగంజాల కూరకే జగ 

ద్ర్రమన్‌ జెడున్‌ నరుండు సుప్రభావ వేంకటేశ్వరా!!! ॥ 


దారినే6గు వేళ నొక్క త్రాడు గన్నచో భ్రమన్‌ 
బారి సర్పభీతి నొందు పందరీతి మాయచే 
కోరి తానె జీవుండంచు. గోంచవారి నీచ సం 
సారభీతి నొందు నాత్మ సామి వేంకటేశ్వరా!! ॥ 


నా మనంబునందు నీవు నన్నుం బాయకుండగా 
నీ మహత్వ మే నెజుంగనేర కజ్డుండై భ్రమన్‌ 
భూమిలోన. బుట్టిపుట్టి పోయి పోయి చూచితిన్‌ 
స్వామి నిన్ను. జూపవే ప్రసన్న వేంకటేశ్వరా!! ॥ 


ఉర్విమీ6ద వెజ్జిగాము వోలె సంచరించినన్‌ 
పర్వతంబుమీ6ద బెద్దపామురీతి నుండినన్‌ 
గర్వి నీ నిజంబుగన్న గాని ముక్తి. బొందునా 
సర్వలోకనాయకా ప్రసన్న వేంకటేశ్వరా! ॥ 
అసత్యమైన దేహమందు నాసపుట్టె వెజ్జినై 
వసుంధరం జనించి దుఃఖవార్ధిలో మునింగితిన్‌ 
ప్రసన్నరూప సద్వివేక భక్తిముక్తి సాఖ్యముల్‌ 
ఒసంగంగా భవత్కటాక్ష మోపు వేంకటేశ్వరా!! ॥ 
తనందెయున్న దిజ్జగంబు తన్వినా జగంబు లే 
దనెంచి నిత్యమున్‌ సమస్త మంతరంగదృష్టిచే 
ఘనంబు దోప నొక్కరూపుగానె చూచునట్టి స 
జ్ఞనుండె రాజయోగి సామి వేంకటేశ్వరా!! ॥ 


24 


25 


2/7 


28 


29 


శ్రీవేంకటేశ్వర పంచచామరములు 


మృత్తికందు.బుట్టినట్టి మెండుకుండలన్నియున్‌ 
మృత్తిక న్వినాను నుర్వి మీ6దలేని పోలికన్‌ 
సత్తునుండి తోంయనట్టి సర్వనామరూపముల్‌ 
సత్తుకున్‌ వినాగ లేవు సామి వేంకటేశ్వరా!! ॥ 


పాల్లులేని ధాన్యరాశి పొట్టువీడ రోంకటన్‌ 
ఎల్లవారు దంచి బియ్యమెత్తుకొన్న లాగునన్‌ 
కల్ల మాయ దోంప నిర్వికారమైన బ్రహ్మమున్‌ 
ఉల్లమందుంగన్నవాండె యోగి వేంకటేశ్వరా!! ॥ 


ఈ ధనంజయోపమాను లీ వృథాభిమానులున్‌ 
ఈ ఘనాతపస్వరూపు లీ రవిప్రతాపులున్‌ 

ఈ ధనాభిలాషులున్‌ మజీ ప్రచండభాషులున్‌ 
ఈ ధనంబు లీ ఘనంబు లింద్రజాలమే హరీ! 


ఈ మహాప్రజల్పముల్‌ మజీ ప్రసూనతల్పముల్‌ 
ఈ మఖాదికర్మముల్‌ మజీ సమస్తధర్మముల్‌ 

ఈ మహామహత్త్యముల్‌ మజఖీ పురందరత్వమున్‌ 
ఈ తపంబు లీ వ్రతంబు లింద్రజాలమో హరీ!! ॥ 


ఎంగిలంగనాధరంబు లెంగి లావుపాలు నిం 
కెంగిలన్ని వస్తువుల్‌ మహీతలాదిభూతముల్‌ 
ఎంగి లీ సమస్తమున్ను యెంగిలం చెజింగియున్‌ 
యొంగి లెంగి రందు రేభ్యులీశ వేంకటేశ్వరా || ॥ 


కూటిమీ6ది యాస తొల్తంగూడు కల్గు పిమ్మటన్‌ 
హాటకంబు మీ6దియాస, హాటకంబుగల్లినన్‌ 
బోటిమీ6ందియాస దీని బూడిదైన బుద్ధికి 

ట్లేంటి యాసపెట్టితో,రమేశ వేంకటేశ్వరా!! ॥ 


30 


31 


32 


33 


35 


కేశ 


14రి 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


బట్టబయలె యాత్మ గాలె ప్రాణవాయు వగ్నియే 

వెట్ట శీతమయ్యె నీరు విస్తరింప. గేశవా! 

వట్టి మన్నె దేహమెన్న వ్యర్ణమైనదే సుమీ 

యిట్టివే దశేంద్రియంబు లీశ వేంకటేశ్వరా!!! ॥ 36 
బొజ్జకైన పాటులన్ని బొమ్మలాటలే సుమీ 

లజ్జలేని కాపురంబులన్ని స్వప్నముల్‌ సుమీ 
సజ్జనాప్తబంధుకోటి సంతకూటమే సుమీ 

యిజ్ఞగంబు వేంకటేశ యింద్రజాలమే సుమీ!! ॥ 37 


కన్నకన్ననీళ్లలోనంగాయ మేను ముంచుటల్‌ 

యొన్నియెన్ని గట్లచెట్ల కేను చుట్టివచ్చుటల్‌ 

వన్నెవన్నెకాళ్ల కేను వంగివంగి మైక్కుటల్‌ 

నన్ను నేను గన్న వెనుక నవ్వులాయె నో హరీ!! ॥ 38 


మోహనాంగి నంచు వచ్చి మైల నిల్వ మాయయున్‌ 

ద్రోహి యంచుంగానలేక దొడ్డసాఖ్య మంచునో 

ఊహ నేందలంచి నమ్మి యుర్విం బడ్డ దుఃఖముల్‌ 

హా!హరీ యదేమి చెప్పుదయ్య వేంకటేశ్వరా!! ॥ 39 


పదరి చెదరి చంచలించు [పప్రాణవాయువుల్‌ సదా 

కదల మెదలనీక పట్టికట్టి నేర్పుగల్లినన్‌ 

ముదిమి గదిమి వృద్ధుండున్ను ముద్దుబాలు.డై కడున్‌ 
పొదలు వదలునెదలు దివ్యభోగి వేంకటేశ్వరా!!! ॥ 40 


విప్పుగొప్ప కన్నులున్‌ వివేకసాకుమార్యముల్‌ 

మెప్పునాల్పు నాటపాటమెల్పు పప్రమకార్యముల్‌ 

ఒప్పు మోహనాంగి చెల్మి నొద్దనుండి వేండినన్‌ 

ఒప్పకున్న వాండె రాజయోగి వేంకటేశ్వరా! ॥ 41 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
శ్రీవేంకటేశ్వర దండకము 


శ్రీమద్రమాకాంత కాంతోరురత్నప్రభాభాను సాహస్రదీవ్యత్కిరీటా 
జగత్రాణిచింతా ఘనధ్వాంతవిధ్వంస సంవూర్ణచంద్రార్కబింబద్యుతి 
స్నిగ్ధబద్గోజ్వలత్కుండలా పుండరీకోద్భవాఖండలేశాన ముఖ్యామరానంద 
సందోహసంధానకృద్దుంధుమధ్వాన రాకేందుశోభాభిరమ్యాబ్దహస్తా 
సురద్విట్బిరళ్ళేదనోదార ధారాపరిన్నూర్తి నక్రాంగవిచ్చేద చక్రాయుధా 
దానవదవ్రాత నిర్భూననోద్యద్గదాదండ ఖడ్గ్లోజ్వలత్కాండకాండాననా 
యిందిరావాస వక్షో వినిక్షేపితాదర్శవత్కామనీయోజ్వల త్కౌస్తుభాలం కృతా 
భక్తసస్యావళీ భాగ్యవర్నోదితానక్త నీలాభ్రసంభా సమానాంగ సంఛన్న 
విద్యుత్కృనత్కాంచనోదార దివ్యాంబరా నారదారాధితా నీరజాతేక్షణాసార 
వేదాంతవిస్తార సౌధస్టితాదేవదేవామహాదేవ వంద్యాజగత్సావనాలోక 
సంభావనాగణ్యు! వుణ్యోదయా! ఓ దయావెేశ! శ్రీశేషశైలేశ! శ్రీవెంకటేశా! 
భవద్దాసదాసానుదాసుండ నో దేవ నీ వే గతింబ్రోచెదో యెట్లు రక్షించెదో 
నీదు చిత్తంబు నా భాగ్యమీ వే దయాదృష్టిరావే కృపం గావవే భక్షచింతామణిీ! 
మీ యనంతావరంబులన్‌ మీ చరిత్రంబులన్‌ విన్నవింపగ నే నేర్తునే 
పన్నగాధీశతల్పా భవదృవ్య మాహాత్మ్య్యముల్‌ దివ్యమౌనుల్‌ సురాధీశ నాగేశ 
వాగీశులెన్న న్వితర్కింప ల్వరన మీ దివ్యనామంబు లెవ్వేళలన్‌ వర్ణనల్‌ సేయు 
భూదేవముఖ్య ప్రసాదంబునన్‌ మీ కటాక్షంబునన్‌ నేర్చినట్లే. బ్రశంసింతు 
నాకుం బ్రసన్నుండవై నన్ను మన్నింపవే కన్నతండ్రీ సుపర్వాద్రిలీలన్‌ 
విడంబించు శ్రీవేంకటాగంబునందుండి నిత్యోత్సవశ్రీలంజెన్నాంది మైసూరి 
శ్రీచిక్కదేవక్షమాపాలుపాలన్‌ బ్రసన్నుండవై కామితార్దంబులన్‌ బ్రేమతో 
నిత్తునం చా మహారాజురాజ్యంబునన్‌ మేటియౌ కోటయై యొప్పులం 
దెప్పరంబైన యప్పామలూరీవుర ప్రాంతసీమా మహోదారమందార 
బృందంబులున్‌ జందనాశ్వత్థామా కందసాలంబులున్‌ గేతకీ చంపకవ్రాత 


150 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


భల్హాతకీ చూతపోతంబులున్‌ దాలతక్కోల హింతాలజాలంబులున్‌ బూగ 
పున్నాగ జంబూపలాశంబులున్‌ నింబ రంభాకపిళ్ణంబులున్‌ ద్రాక్షరుద్రాక్ష 
ఖర్జూర తాంబూల వల్లీ అవంగంబులున్‌ నాళికేరాది నానావనీజాత 
సంతానముల్‌ కంతుసేనాపరిశ్రాంతి వారింవుచున్‌ వింతపుష్పంబు 
లావిర్భవంబంది శ్రీకాంతకున్‌ స్వాంతహారంబులై సంతతంబున్‌ దగం 
గాచి నిండారంగా6 బండి వాండైన లేదోంవులున్‌ జ(కవాళకీ 
బకస్వచ్చహంసావళీ కుక్కుటానేక కోయిష్టికీరంబులున్‌ గేకి పైకాది 
నానావిహంగంబులున్‌ సింహ, శార్జూల,దం్ర్టీభ,భల్లూక ,గోకర్ణ, 
శాఖ్యామృగేంద్రాది నానామృగానీకముల్‌ జోకలై యుండు పెన్‌గోనలన్‌ 
గానలన్‌ హీరగోమేధికస్పార వైడూర్య మాణిక్య చంద్రోవలేంద్రా 
శ్మసాంద్రోరు ముక్తాలసద్విద్రుమానీక సత్పుష్పరాగంబులన్‌ హెచ్చులౌ 
పచ్చలన్‌ మెచ్చులై యెచ్చటన్‌ జూచినన్‌ ముచ్చటల్‌ నించు శైలోచ్చయ 
స్థానముల్‌ జాతి సేవంతి వాసంతికా మల్లికా వల్లికల్‌ పెల్లుగా నల్లి 
యుల్లంబులన్‌ జల్లసేయం గళాసిల్లి భాసిల్లు కుంజంబులన్స్‌ దుమ్మెదల్‌ 
(గ్రమ్మజం గమ్మగా6 ద్రిమ్మజన్‌ ఘమ్మనం బూచి బల్ముమ్మరంబైన 
పూరమ్మలన్‌ జిమ్ము చొక్కమ్ములౌ కమ్మందేనెల్‌ ప్రసాదమ్ములై యిమ్ములన్‌ 
నిండి పెల్లేబులై పాజ నేపారు పూందోంటలన్‌ నీటుగా నొప్పు నచ్చోటికిన్‌ 
మీరు వేంచేయుటంజేసి భవ్యప్రభన్‌ నవ్యశేషాచలంబంచు నెంచంగ 
విఖ్యాతమౌ వట్టణంబయె నందందమౌ నిందుకాంతాళ్మరశ్మిన్‌ 
బ్రకాశమ్ములౌ మంటపనవ్రాతముల్‌ మింటితో రాయుచున్‌ జంటలె గొప్ప 
రాచప్పరాల్‌ చారుసౌధంబులున్‌ శ్రీకాకరంబైన ప్రాకారమధ్యంబునన్‌ 
హేమధామంబునన్‌ నిల్చి భక్తాళికిన్‌ గామనీయ ప్రదుండై మజిన్‌ జోళ 
నేపాళ బంగాళ కర్ణాట కాంధ్రాది ఛప్పన్న దేశప్రజల్‌ అప్పనిన్‌ గొల్వంగా. 
దెప్పలౌ కానుకల్‌ గొవృ ముత్యంబులున్‌ మాడలున్‌ రూకలున్‌ 
మంచివస్తంబులున్‌ వడ్డికాసుల్‌ వరాల్టొడ్డుగా. గొంచు నల్లిక్కులం 


శ్రీవేంకటేశ్వర దండకము 151 


బిక్కటిల్లంగ సాంద్రంబులౌ సింధురేంద్రంబులన్‌ స్యందనాందోలళికా 
'సైంధవాశ్వంబులన్‌ బొందుగా నెక్కి సామోదులై వచ్చు భూపాలకుల్‌ 
భూసురక్షత్రవిట్పాదజ వ్రాతముల్‌ గీరు గంధమ్ములన్‌ జారు చేలంబులన్‌ 
గోర మీసంబులన్‌ జిట్టి తాళంబులన్‌ బట్టె నామంబులన్‌ మీసరంబైన 
వేసంబులన్‌ వేసటల్‌ మాని గోవింద గోవింద గోవింద యన్‌ దాసరుల్‌ 
తమ్మటౌవముధ్వనుల్‌ ధిమ్ముధిమ్మంచు మైోయన్‌ వెనన్‌ బెక్కులౌ 
మైక్కుబళ్లన్‌ ముదంబెక్కు పెన్మక్కువన్‌ వచ్చు నల్హాతి నానా నరశ్రేణిచే 
జాతరై యొప్పుచో సారమైనట్టి కోనేరన్‌ గీర్తివిస్తారమై యొప్పు కాసార 
రాజంబునన్‌ నవ్యకల్లోల ఫేనంబులన్‌ నర్తనంబొప్పు నావర్తముల్‌ గల్లి 
బల్బుగ్గలన్‌ వెగ్గలంబైన యుర్విన్‌ జనుల్‌ చూడంగా దివ్యగంగానదీ 
తీర్థముప్పాంగుచో సేవ్యమౌ నిష్ట సంసిద్దిదంబంచు సంప్రీతచేతస్కులై 
వేద వేదాంగ సంవెదులౌ విప్రులున్‌ విష్ణుతత్వజ్ఞులౌ వైష్ణవోత్తంసులున్‌ 
దీర్ణ్టరాజంబునన్‌ (బార్ట్సనల్‌ సేయుచున్‌ గీర్తనల్‌ పాడుచున్‌ 
స్పానసంధ్యాద్యనుషానకృత్యంబులం దీర్చి శ్రీవాసుదేవార్చనల్‌ సేయ 
శాల్యన్న సూపాజ్యభక్ష్యాది భోజ్యంబులన్‌ వారలన్‌ దృప్త్పులంజేసి రంతన్‌ 
దివానాధజాతాఖ్య నొప్పారు నవ్వానరోత్తంన సాయాంతవేళన్‌ 
గరుత్మంతవాహోత్సవంబంత. జెల్వొంది శృంగారమై హారి కేయూర 
హారాది భూషావళుల్‌ దాల్చి పేరాణిముత్యంబు చౌకట్లు కర్ణంబులంబెట్టి 
రంగుల్‌ దొరంగించు బంగారుచేలంబు చుంగారుగాంగట్టి చొక్కమ్ములౌ 
కమ్మతావుల్‌ గుభాళించు పూదండ లొక్కుమ్మడిన్‌ గంఠపీఠం బునన్‌ 
వైచి వేలైనకన్తూరి ఫాలమ్మునందిద్ది రత్న వ్రభా భానురంబైన 
కోటీరరాజంబు శీర్షంబునన్‌ మించుహర్షంబుతో నుంచి శ్రీవక్షుండై 
శంఖచక్రంబులం బట్టి పక్షీంద్రుప్తై నెక్కి యక్షీణరోచుల్‌ దిశాంతంబులం 
బర్వందిర్వీధికిన్‌ సొంవు దీపింవ వేంచేయు వేళన్‌ నభస్పాధపాళీ 


సుపర్వాంగనాళుల్‌ ముదంబంది మందారసూనంబు లందంద వర్షింపగాం 


152 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


గోట్లసంఖైన దివ్వట్లు నిశ్రేణికాదీపికల్‌ గంధకజ్యోతు లిర్వంకలన్‌ జీకటిన్‌ 
నూకి మధ్యాహ్న భావంబుదీపింప జేయంగ భేరీ మృదంగాద్యుదారధ్వనుల్‌ 
మైయ భమ్మంచు శంఖమ్ము లొమ్మై నినాదింప హెగ్గాళియల్‌ బెగ్గిలం 
బల్క౦6 దీరైన కర్ణాటవీరుల్‌ తుటారింప తోరమ్ములౌ కొమ్ములీ రింమ్ములన్‌ 
మైయ ధింధింధిమిధ్వానమై తమ్మటమ్ముల్‌ పురోగమ్ములై యొమ్మ 
బెన్నాద మొప్పార తప్పెట్లు చే చిట్టితాళంబులం బట్టి కోణంగి దాసర్లు 
రాణింపగా నాడంజెంతన్‌ లనన్నాట్యశాలాంగనల్‌ తాళగానాదులన్‌ 
గేళలికల్‌ సూప శ్రీవైష్టవుల్‌ చెంగటన్‌ ద్రావిడామ్నూాయముల్‌ ఠేవ వాచింప 
దండెల్‌ మజిన్‌ గంచు తాళంబులం బట్టి సూళాది నామావళుల్‌ హేళమై 
నాడుచున్‌ వీడు జోడొప్పంగా. బాడు వైతాళికుల్‌ గల్గి శ్రీవేంకటేశా 
సురేంద్రన్తుతా హే వరా కంచు నంచంచలన్‌ గంచుకుల్‌ వల్క 
నాయాసముల్‌ మాని తాడించు నప్పంచవాద్యధ్వనుల్‌ దికృటాహంబులం 
దొక్కటన్నిండి ఘఫోషింప భూమండలేశుల్‌ వెసన్గండుమెండైన శుండాల 
తండంబులన్దేజుతో నోజలౌ తేజులన్‌ రాజనంబొప్పగా నెక్కి యగ్ర 
ప్రదేశంబునన్‌ గుంపులై సొంపు మీజంగ నేతేర బల్పాలుగా. బట్టు సెల్హ్లాల 
వట్టంబులున్‌ గుందనచ్చత్ర సందోహముల్‌ చామర వ్రాతముల్‌ నిండి 
దండ న్విరాజింప సాంబ్రాణ్‌కాధూపనంవుంబు వాసింప కర్ణాటక 
ద్రావిడాంధ్ర ప్రజాకీర్ణవర్జార్ణవోదీర్ణవదూర్లన్వనంబుల్‌ ప్రవూర్ణంబులై 
యెొల్లెడం బెల్లుగా నిండి రంజిల్ల నిట్లాప్పు నప్పట్టణశ్రేణులందెల్ల వేంచేసి 
దేవాలయద్వారదేశంబునన్‌ నిల్చి నాగారివాహంబు వేగంబునన్‌ డిగ్గి 
బంగారుమున్మంటపంబందు వేడ్కల్‌ తరంగింప నాసీనులై షడ్రసాన్నంబులున్‌ 
బంచకజ్ఞాయముల్‌ పక్వమైనట్టి నానాఫలంబుల్‌ నివేదింప నామోదముం 
జెంది కర్పూరవీడెంబులర్పింప6గా నంది యార్త ప్రజాపాలనంబొప్పం 
గావించి నంతువ్ట్చచిత్తంబునన్‌ రత్నసౌదంబునన్‌ నూత్నజాతి 


శ్రీవేంకటేశ్వర దండకము 1538 


వ్రనూనోజ్ఞ్వలంబైన వర్యంకవర్యంబునం దిందిరం గూడి క్రీడా 
వినోదంబులన్‌ వేడుకల్‌ గాంచు శ్రీవేంకటేశా భవదృక్తుండం గాన నా 
విన్నవింపంగ నైనట్టి యీ దండకంబందు న్యూనాతిరిక్తాప శబ్దక్రియా 
హీనముల్‌ గల్గినన్‌ దోషముల్‌ మాన్చి మాపాలి వేల్స్పైన శ్రీరామ చంద్రుండవై 
నీవె కైకొమ్ము మీకున్‌ నమర్చింప నే నెవ్వండన్‌ సర్వలోకాత్మకా 
సర్వభూతాత్మకా సర్వగా శర్వరీనాథ కంజాప్తనేత్రా భవ న్నవ్యచారిత్రముల్‌ 
గల్గి చెల్వొండు నీ దండకం బెవ్వరే విన్న వర్ణించినన్‌ వ్రాసినన్‌ సంత తాయుష్యముల్‌ 
చాలసౌబఖాగ్యముల్‌ మవృ(త్రలాభంబులున్‌ వి్యతతనం౦దోవాముల్‌ 
రాజపూజ్యంబు లారోగ్యముల్‌ నిత్యమాంగల్యముల్‌ నిత్యసంతోషముల్లల్లి 
యుండం గటాక్షించితౌ నన్ను రక్షించితా వన్నగారిధ్య్వజా యిందు 
తారార్కపర్యంత మీ దండకం బందమై భూతలంబందు. జెన్నాంది 
యుండంగ6 బాలింపుమీ యిందిరానాయకా మందరోద్దారకా భక్తమందార 
తుభ్యం నమస్తే నమస్తే నమస్తే ॥ 


శ్రీవెంకటేశ్వర లఘుకృతులు 
శ్రీవేంకటేశ్వర దండకము 


శ్రీమద్రమానాథ సేవా సమాయాత దేవాసుర వ్రాతమాణిక్యమౌళి 
చ్చటా కాంతిజాల స్ఫుటీభూత నైజాంఘి కంజాతయుగ్మంబు మన్మానసాం 
భోజ కింజల్క పీఠస్థలిన్‌ నిల్పి యుష్మత్‌ కృపాలబ్బమాధ్వీక మాధుర్య 
వాక్సా తురిన్‌ జాల వర్ణించెదన్‌ నీవు వారాశిమధ్యంబునందుండి 
దిబ్మండల వ్యాప్త చండప్రభా భాసమానుండవై యున్న దైత్యారి నీ 
నాభికంజాతు(డైనట్టి యా ధాత కౌతూహలం బంద డెందంబులో నెంచ 
మత్స్యాకృతిన్‌ మించి యబ్బింబ్రవేశించి యా వీర దైత్యోగ్రవంశాంబుధిన్‌ 
సోమునిన్‌ సోమునిన్‌ ద్రుంచి మోదంబునన్‌ నాల్గువేదంబులన్‌ దెచ్చి 
వాగ్బర్తకున్‌ గర్హవైయుండి రక్షింపవే, పిమ్మటన్‌ మేటితామేటి వేసంబునన్‌ 
మందరాధారమౌ తోరమౌ భారమున్‌ దాల్చి మేల్‌ సూకరాకారమున్‌ బూని 
నక్రాదులన్‌ జాల ఘోరంబునున్‌ భీకరంబైన వారాశిలోంజొచ్చి దుర్వార 
గర్వోద్దతుండె హిరణ్యాక్లు మర్దించి విశ్వంభరాభారమున్‌ గోర ముంగోజ 
వేదాల్చి చంచద్గతిన్‌ మిక్కుటంబైన మేలుక్కు కంబంబునన్‌ దిక్కులన్‌ 
బెక్కు కాంతుల్‌ నితాంతంబుగన్‌ నిండ నుద్దండతన్‌ నారసింహాకృతిన్‌ 
బొందుగా6 జెంది పంచాననం బుగ్రవేగంబుతో ధీరతన్‌ కుంభికుంభస్టలిన్‌ 
జించి చెండాడు చందంబునన్‌ మత్తదైత్యేంద్రుకుక్షిన్‌ విదారించి ప్రహాదు 
నావ్లాదమున్‌ జేయవే, వామనుండై బలిన్‌ గిట్టి పాదంబునన్‌ మెట్టి దట్టించి 
పాతాళమున్‌ జేర్చవే, జామదగ్నుండవై రాజలోకంబు ముయ్యేడు మాజుల్‌ 
కుఠారాగ్రధారాహతిన్‌ దున్మి తూంటాడవే కోటికందర్ప లావణ్యధి క్కార 
కృద్దివ్య తేజోవిరాజుండవై, భానువంశాగ్రగణ్యుండవై రామచంద్రుండవై 
దేవసంఘంబులన్‌ గావ నా రావణున్‌ లోకవిద్రావణున్‌ దండిమత్తేభ 
మంభోజముల్‌ ద్రుంచుభంగిన్‌ దురంబందు రఠీవిన్‌ విభాళింపంగా నేసి 
యుద్గాఢమౌ మస్తకంబుల్‌ తెగన్‌ దున్మి లోకైక విఖ్యాత సీత్రాముఖోద్భూత 
సీతా సమేతుండవై, వేడ్క సాకేతపట్టంబునున్‌ జేరి పట్టాభిషిక్తుండవై మీజి 


శ్రీవేంకటేశ్వర దండకము 155 


లోకంబులన్‌ గావవే, దేవకీ గర్భ నంభూతు.డై చెన్నకల్యాణ 
కృష్ణాభిధానంబునన్‌ రుక్మిణీ నత్యభామాది గోపాంగనా చిత్తకంజాత 
మిత్రుండవై యుండవెే, స్నిగ్ధబౌద్దస్వరూపంబునన్‌ యాగభాగంబులన్‌ నీవు 
వాదార్చి కల్క్యావతారంబునన్‌ పారసీకాది దౌర్జన్యసంఘంబులన్‌ ద్రుంచి 
సద్భక్తసంతాననంతానభూజోపమానుండవై యొప్పి శ్రీ శేషళైలాగ్ర 
వాసుండవై యొక్కనాండుల్లమందుల్లసిల్లంగ దేవాంగనానీత గాంగేయ 
కుంభాంతరన్యస్త దివ్యాంబువూరంబునన్‌ రంగుగా మంగళస్నాన 
మున్‌జేసి శృంగారమై తళ్కుబంగారు చేలంపుంజుంగుల్‌ చెలంగన్‌ నిజాం 
గంబునన్‌ హౌసు గావించి నిర్యత్న నిర్యత్‌ ప్రభాజాల సద్రత్నకోటీరమున్‌ 
నీటుగా. దాల్చి బాలేందు సంకాశఫాలస్థలీన్యస్త కస్తూరినామంబుచే శిస్తు 
మీజంగంజెల్యొంది శ్రీకారవర్జోపమానంబులై యున్న కర్ణంబులన్‌ 
స్వర్ణసత్కుండలోద్భూత కాంతిచ్చటల్‌ గండపాలిన్‌ బ్రసారింపగా భాసురో 
దారతారాభహీరాది సన్మాక్తికోదారహారమ్ము లా కంధరంబంది సొంపొంద౦ 
గీలించి నిర్వక్రతన్‌ దైత్యచక్రంబులన్‌ విక్రమాటోపతన్‌ వ్రక్కలించేటి 
చక్రంబు దుర్వృత్తమత్తారి దైన్యాతి దైన్యస్థితిం గూర్చ నున్నట్టి వెన్నుండవై 
నిన్ను చెన్నొాందగాంజూచు చింతామణీభామ నేమే విలోకాక్షి సేబాసు నీ 
సద్గుణవ్రాతమెన్నంగ ముమ్మాటి కే చోటులన్‌ దీటు రానేరదే యంచు 
తాంగట్టిగా కౌగిటంజేర్చి మోవాని పల్‌ కెంపులన్‌ బారవశ్యంబు నొందించి 
చౌసీతిబంధంబులన్‌ జాల రంజిల్లగాంజేసి సంతోష సౌఖ్యాబ్బిలో6 దేలుచున్‌ 
లేచి చింతామణీభామతో. గూడ సానందతన్‌ అండజాధీవపై నెక్కి ముఖ్యాశ్రితానేక 
సద్భక్తసందోహముల్‌ గొల్వ రంజిల్లగా వచ్చి పండ్రాన్వయాంభోధి సంభూత 
కల్పద్రుమాకల్పు హేమాద్రిరంగేంద్రు సన్మందిరావాసివై చాలంబోషింపుచు 
న్నుండి కల్యాణ కృష్ణ స్వరూపంబు నన్‌ బొల్బు శ్రీ వేంకటేశా! రమేశా! 
కృపాదృవ్పితోంజూచి రక్షింవవే వుమ్ము నీ దండకంబుర్వి నా 
చంద్రతారార్కమై యుండు శ్రీశా నమస్తే నమస్తే నమః. 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 
శ్రీరమాపరిణయము 


శ్రీవేంకటేశ్వరుంజిత్తమందుంచి 

భావించి తరిగొండపతిని బూజించి 
శ్రీభారతిని హయగ్రీవుని. దలంచి 
ప్రాభవంబున గురు౦బస్తుతిచేసి 
కరమర్దితో రమాకల్యాణసరణి 
తెరగొప్ప రచియింతు ద్విపదకావ్యముగ 
ఘనమైన తత్కథాక్రమమెట్టిదనిన 
వినరయ్య కవులార! విద్వాంసులార!! 


నారాయణుని దేవతలు ప్రార్ధించుట 


నారాయణుడు జగన్నాథు6 డచ్యుతుండు 
క్షీరవారిధియందు శేషతల్పమున 

యోగ నిద్రారతి నురుతరానంద 
సాగరమగ్ను(జై శయనించి యుండ 
అపుడచ్చటికి శంభు6 డజుండు దేవతలు 
తపసులు వచ్చి మోదంబు దీపింప 
ముకుళితహస్తులై ముందజి నిలిచి 
యకలంకభక్తి నిట్టనిరి వారెల్ల 

దేవ దేవ సమస్త దేవతారాధ్య 

నీవింక నీ యోగనిద్ర మేల్కొనవె 
పరమాత్మ మమ్మెల్ల. బాలించుకొజకు 
నిరుపమంబగు యోగనిద్ర మేల్కొనవె 
యనుచు.౦బ్రార్దింపంగా నాదివిష్ణుండు 
కనువిచ్చి భండతతతయి వీక్షించి 


శ్రీరమాపరిణయము 157 


మందస్మితాస్యు.డై మహితాత్ములార! 
యెందుకు వచ్చితి రిచ్చోటి కనిన 
పరమాత్మ! మీ దివ్యపాదపద్మములు 
సురుచిర భక్తితో. జూడ వచ్చితిమి 
మమ్ము మన్నించి మా మనవి పాలించి 
సమ్మతంబుగ విను సత్యసంకల్ప! 
నిరత మిట్టే యోగనిద్ర నుండినను 
శరణాగతుల నేలు సరణి యెట్లగును 
సర్వజ్ఞుండవు సర్వశక్తియుక్తుండవు 
నిర్వాణమయు.డవు నిర్వికారుండవు 
కావున నీ పాదకమలద్వయంబు 
భావించి నిన్నాత్మపతిగా. దలంచి 
సహజమౌ నీ శుద్దసాత్విక కళయె 
మహనీయతపము సమ్మతముగాంజేసి 
పనింబూని జలరాశిపట్టియై పుట్టి 
యొనర నిన్నే కోరుచున్న దిచ్చోట 

నీ వా మృగాక్షి పాణిగ్రహణంబు. 
గావింపవే నిత్యకళ్యాణ యనిన 
నవ్వుచు తరిగొండనరహరి వేడ్క 
నివ్వటిల్లంగ వారినిం జూచి పలి౭: 


నారాయణుని యనుగ్రహోక్తి 


గరళకంధర పద్మగర్పాదులెల్ల 

సరవిని వినుండొక్క సరణిం జెప్పెదను 
భూలోకమున శేషభూధరమందు 

నే లీల దీపింవ నిలిచి యచ్చోట 


158 శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


వేంకటేశ్వరుండన విఖ్యాతిం బొంది 
పొంకంబుగా నుందు భూపాలుకరణి 
మచ్చిక నలమేలుమంగాభిధాన 

మిచ్చి సంప్రీతి నా యిందిరాసతిని 

నే శీఘ్రముగను పాణిగ్రహణంబు. 
జేసెదనని పల్కి. చిబునవ్వు నవ్వి 
గుజుతుగా వారి వీడ్కొని ముదంబెసగ 
పరమాత్ము. డందుండి పెనమై వచ్చి 


శ్రీహరి వేంకటాద్రికి విచ్చేయుట 


శ్రీ వరాహస్వామి చేకొనియున్న 
శ్రీవేంకటాద్రి పై6 జేరి వేడుకను 

అప్పుడు శ్రీ వరాహస్వామి నడిగి 

తప్ప కా క్షేత్రంబు తా నాక్రమించి 
నలువొప్పం దరిగొండ నరసింహుండనంగ 
విలసిల్లుచుండె శ్రీవేంకటేశ్వరుండు. 


శ్రీహరి, బ్రవ్మాదులను క్షీరాబ్టికడకుం గన్యనడుగంబంపుట 


అంత నచ్చటికి బ్రహ్మాదులు వచ్చి 
సంతోషచిత్తులై చక్రి నీక్షించి 
వేదాంతసూక్తుల వినుతింప నగుచు 
నాదినారాయణుండట వారి కనియె 
నో పంకజాసన |! యో ఫాలనయన |! 
యో పాకశాసన! యో మౌనులార! 
చెలంగుచు మీరు వచ్చిన చందమెల్ల. 
దెలిసెను మీరింక6 దీవ్రంబుగాను 


శ్రీరమాపరిణయము 159 


క్షీరవారిధింజేరి శ్రీరమాసతిని 

నే రీతినైన నా కిమ్మని యడిగి 
నిరుపమలగ్నంబు నిర్ణయించుకొని 
సరగున రమ్మన్న సంతసంబంది 
హరియాజ్ఞ వడసి వారరుగుచుండగను 
పాలగరుడి దీర్చి పచ్చని మ్రాని 

పైలీలతో వెంటపట్టంగా6 జూపె 
అదిమొదల్‌ శకునంబు లతిదివ్యములుగ 
మది కిష్టుగనయ్యె మార్గంబునందు 
అందుకు సంతోష మధికంబు. గాగ 
నంద రాక్షీరాబ్ధి కరిగిన లేచి 

వారికి నెదురుగా వచ్చి సాగరుండు 
కూరిమి మీజ6 దోడ్కొనివచ్చి నగుచు 
మురియుచు మణిపీఠములమీ6ద నుంచి 
యిరవొందం బూజించి యిట్లని పలి౪. 


సముద్రుని సంప్రశ్నము 


వరుసంగా బరమపావనులార! నన్ను 
కరుణించి వచ్చినకార్య మే మనిన 
విని వారలంద రావిమలమానసుని 
గనుంగొని పల్కిరుత్కంఠ నిట్లనుచు. 


బ్రహ్మాదులు కన్యనడుగుట 


వనరాశి యొక శుభవార్త చెప్పెదము 
వినవయ్య నీ వది విశదంబుగాను 
రహిమీజ నాదినారాయణుం డిపుడు 


160 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


మహియందు నత్యంతమహిమ దీపింప 
అరుదైన వేంకటేశాభిధానమున 

నెరసి శేషాద్రిపై నిలిచి యున్నాండు 
అతనికి నీ పుత్రియగు రమాసతిని 
హితమొప్ప నడుగ మే మిటకు వచ్చితిమి 
అనిన ధన్యుండనైతినని సాగరుండు 
మనమున నుప్పాంగి మధుసూదనునకు 
నిచ్చెద మత్కన్య నివుడన్న వారు 
మచ్చిక నతని సన్మానంబు.జేసి 
లలితమైన వివాహలగ్న మేర్చజిచి 
జలరాశి యొస.గిన సకల వస్తువులు 
చెలువొంద౦ గైకొని శేషాద్రింజేరి 
జలజాక్షునకు మొక్కి సరవి నిట్లనిరి 


బ్రవ్మాదులు స్వామికి వివాహనిశ్చయ మెటింగించుట 


స్వామి సాగరుండు శ్రీసతిని మీ కొసగం 
గామించుచున్నాండు ఘనభక్తి మీజ 
నటుగాన మిమ్ము నెయ్యంబుతో నివుడె 
తటుకునంబెండ్డికిం దర్లి రమ్మనియె 
అన విని తరిగొండహరి నవ్వి వారి. 
గనుంగొని పల్కె నుత్కంఠ దీపింప 


పెండ్రిషయనము 


పనింబూని శంకరబ్రహ్మాదులార! 
పెనుపొందంగాను నా పెండ్డికి మీరు 
పరంగ మీ మీ కుటుంబంబులతోడ 


శ్రీరమాపరిణయము 161 


సరగున రమ్మన్నంజని వారలపవుడు 

తమ తమ సతులతో తమ కుమారులతో 
తమ తమ పరివారతతులతో మగిడి 
వచ్చినవారితో వరలగ్నమందు 

హెచ్చుగా విహగేంద్రునెక్కి యచ్యుతుండు 
సరవి ననంతవిష్వక్సేనముఖ్య 
పరివారవితతి సద్భక్తితో6 గొలువ 
ముదమొప్ప విఖనసముఖ్యసంయములు 
విదితంబుగాం బరివేష్టించి పొగడ 
హరవిరించి సురేశ్వరాదులు చెలంగి 
విరవిగా6 బద్మాక్షువెనువెంట6 జనంగ 
వరుసగా ఘనశుభవాద్యముల్‌ మొరయ 
తజచైన మంగళద్రవ్యాళితోడ6 

జని చని యా క్షీరజలరాశి చెంత 
ఘనముగా నిలిచె నా క్రమము సాగరుండు 


వరపూజ 


విని తన పరివార వితతులతోడ. 
దనరార శోభనద్రవ్యముల్‌ గొనుచు 
దొరకొని మంగళతూర్యముల్‌ మోయ 
నరుదుగా దారవుత్రాదులతోడ 
నలువొప్ప తరిగొండనరసింహు.డైన 
సలలిత వేంకటాచలనివాసునకు 
హెచ్చిన భక్తితో నెదురుగా వచ్చి 
నచ్చు.గా దగు వపూజలచట. గావించి 
అందుండి బ్రహ్మరుద్రాదులతోడ 


162 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


పొందుగా హరి నాత్మపురమున కపుడు 
తొడుకొనిపోయి బంధుజనంబుతోడ 
విడుదులలో నుంచి వేడృతో నంత 
సహజలీలల. బరిచారకుల్‌ చెలంగి 
రహిమీజ6 బచ్చతోరణములతోడ 
మురువొప్ప ముత్యాల ముగ్గులతోడ 
తరుచైన వింత చిత్తరువులతోడ 
క్రమముగా నగరు శృంగారంబు చేసి 
విమలమౌ కల్యాణవేదిక నిండ 
తలకొని మంగళద్రవ్యంబు లుంచి 
పెలుచ బంగరుపెండ్షిపీటలువెట్టి 
కరమొప్ప ముత్యాలగద్దెలందుంచి 
పరువడి రత్తకంబళముల. బజచి 
హరిరాక గోరంగా నప్పుడందుండి 
వరరత్నభూషణావళు లంబరములు 
ధరియించి తోడ ముత్తయిదువల్‌ రాగ 
గురుతుగా ముత్యాలగొడుగుల నడుమ 
ఘనతరంబుగ గంగ గౌతమి యమున 
అనుపమ తుంగభద్రాదు లైనట్టి 
వననిధిభార్యలు వరవైభవముల 
ననురాగమున శోభనాక్షతల్‌ గొనుచు 
సలలిత వాద్యఘోషంబులతోడ 
వెలయగా హరియున్న విడిదికి వచ్చి 
కమనీయభక్తి నా కమలలోచనుని 
సముచితక్రమముల. జాల. బూజించి 
రహిమీజ6 గుసుమహారము కంఠమందు 


శ్రీరమాపరిణయము 16383 


విహితంబు గావించి వేడ్క రెట్టింప 
తక్కినవారిని తగ6 బూజ చేసి 
మక్కువ దీపింప మజీి యిట్టులనిరి. 


పేరంటము పిలుపు 


రయమున మా మందిరమున కో గిరిజ! 
ప్రియమొప్ప రావమ్మ పేరంటమునకు 
రామాలలామ భారతి నీవు వేగ 
(ప్రేమతో రావమ్మ పేరంటమునకు 
మునివధూమణులార![ముచ్చటమీర 
పెనుపొంద రారమ్మ పేరంటమునకు 
సిరి నొప్పుచుండు శచీదేవి నీవు 
పెరిమితో రావమ్మ పేరంటమునకు 
తెజఖంగొప్పందక్కిన దిక్సాలతతుల 
మురిసి పేరంట మిమ్ముల మీరు రారె 
గరుడగంధర్వాది కామినీమణులు 
మెరసి పేరంటంబు మీ రెల్ల రార 
అని వారు పేరంట మందళథిన్‌ బిలువ 
పెండ్లియేర్పాట్లు 
నొనర సాగరసోము లుచితక్రమముల 
అచ్చట బ్రహ్మరుద్రాదులతోడ 
మచ్చికతో నాత్మమందిరంబునకు 
గొనికొని హరిని దోడ్కొని వచ్చి యచట 
మునుల సమ్మతమున ముదము దీపింప 
భయభక్తు లెస6గ నా పంకజోదరుని 
ప్రియము మీజ వివాహపీఠమందుంచి 


164 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


వలనొప్ప తక్కినవారి నందరిని 

నలు వొప్ప విహితాసనంబులం దుంచి 
విలసితమూర్తులై వెలయు విశ్వేశ 
జలజాసనాదులు సభికులు గాంగ 
పరగ శ్రీ పార్వతీభారతీప్రముఖ 
తరుణులు పెండ్డిముత్తెదువల్‌ గాగ 
వరుసగా నందు వివాహకృత్యములు 
పారి పారి నా కళ్యపుండు నెరవేర్చ 
మంగళస్నానాది మహితకృత్యములు 
సాంగంబుగా. జేసి నకలోత్సకములు 
నలువొప్పగాను పవుణ్యాహవాచనము 
విలసితస్నాతక వేదవ్రతములు 

చేసి కాశీయాత్ర శ్రీహరి చనగ 

వాసిగా. దోయధి వచ్చి, ప్రార్దించి 
కపటనాటక నీవు కాశికేంగెదవె 
యిపుడు నా సుతను నీ కిచ్చెద ననుచు 
మగుడి తోడ్కొనిపోయి మందిరమందు 
జగదీశ్వరుని నిల్సె సంప్రీతి నవుడు 


స్వామి కళ్యాణము 


అనుపమంబైన కన్యావరణంబు 
మునివరుల్‌ జరుప6గా మురిసి సాగరుడు 
పనింబూని భక్తితో. బంకజాక్షనకు 
మనము రంజిల్లగా మధుపర్కమిచ్చి 
నవ్యభూషణములు నవ్యవస్తములు 
దివ్యగంధంబులు దివ్యమాల్యములు 
కమలాక్షునకు రమాకన్యకామణికి 


శ్రీరమాపరిణయము 165 


ప్రమదంబుతో సమర్పణ మొప్పం జేసి 
ఘనముగా నా రమాకన్య నా హరికి 
తన వధూయుక్తు.డై దానంబు చేసె 
కరమొప్ప నా రమాకన్యకామణిని 
కరుణించి హరికరగ్రహణంబుచేసె 
నిరుపమంబగు దరనిభ కంఠమందు 
సురుచిర మంగళసూత్రంబుంగట్టె 
సరసత మీజ శ్రీసతి శిరంబందు 
తజచైనవేడ్కతో. దలంబ్రాలువోసె 
జలజాక్షుశిరము పై జలరాశికన్య 
పొలుపాంద6 దల6బ్రాలు పోసె నీ రీతి 
అక్షతారోపణమ్మైన పిమ్మటను 
లక్షణవతియైన లక్ష్మితో. గూడ 
సలలిత వేంకటాచలవాసు6 డనంగ 
నలువొప్పు తరిగొండ నారసింహుండు 
అలరుచు లాజహోమాదికృత్యములు 
వలనొప్ప వేర్వేర వరుసగా నడిపె 
నురుతరంబుగ నాలుగోనా.టి రాత్రి 
వరుసగా నిజబంధువర్గంబుతోడ 
పాలుపొంద. దరిగొండపురధాము6 డన6గ 
విలసిల్లుచున్న శ్రీవెంకటేశ్వరుండు 
అలమేలుమంగతో ననురాగ మెసంగ 
సలలితమాణిక్య సదనమధ్యమున 


బువ్వముబంతి 


పేరైన బంగారుపీంటలమీంద 
కోరి బువ్వముబంతింగూర్చిండె నపుడు 


166 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


గణుతింప నా గంగ గౌతమి యమున 
మణికర్ణికయును నర్మద తుంగభద 
మొదలైన జలరాశి ముఖ్యకామినులు 
సదమలచిత్తలై సంతోషమెసంగ 
ఘలుఘల్లు మని కాళ్లగజ్జె లందియలు 
వలనొప్ప మైయంగా వచ్చి వేడుకను 
పరంగ నచ్చటం. బైండి పళ్లెరాలుంచి 
గరిమతో. బాత్రాభిఘారంబు. జేసి 
బహువిధభక్ష్యముల్‌ పక్వశాకములు 
విహితదివ్యాన్నముల్‌ వింతపచ్చళ్లు 
తజచైన ఘృతము దుగ్గములు తేనియలు 
'పెరు గూరు/గాయలు ప్రియముగా.దెచ్చి 
వరుసగా వడ్డించి వాసించుజలము 
కరమొప్ప సౌవర్ణ కలశాళి నిండ 

నించి యందుంచి రా నీరజోదరుని 
గాంచి నవ్వుచు నీలకంఠు. డిట్లనియె. 
జలజాక్ష! నీవు మా జలరాశియింటి 
కలుములచెలి నిట్ట్లుగైకొన్నకతన 
నసమాన సాఖ్యంబులబ్బె నీ కిచట 
పొసగ నాకలి దీర భుజియింపవోయి 
మీనరూపము దాల్చి మెండుగా జలము 
పానంబు జేసినప్పటివలె6 గాదు 

ఈ నిర్మలాన్నంబు నిచ్చట నీవు 

పూని యాకలి దీజ భుజియింపవోయి 
పరగం దాంబెేలివై స్వల్పజంతువుల 
నరుదుగా భక్షించినటువఠె6 గాదు 


శ్రీరమాపరిణయము 167 


అలర నీ కుడుములు నతిరసంబులును 
పాలుపొంద. దృప్తిగా భుజియింపవోయి 
దొరకొని పందివై తుంగగడ్డలను 

గరగర న్నమలిన ౩వడి గాదు 
కరజికాయలు వడల్‌ గాం లిడ్డెనలు 
పారిపారి రుచులుగా భుజియింపవోయి 
పూని నృసింహురూపున దైత్యురక్త 
పానంబు. జేసినప్పటిరీతి గాదు 
తెలివితో నిప్పుడు తేనెపానకము 
నలువొప్ప నీవు పానముసేయవోయి 
సలలితంబుగ బ్రహ్మచారి వ్రతముల 
నలసి యీ వణకు గృహస్తుండైనావు 
విమలాత్మ! నియమముల్‌ విడిచి యీ వేళ 
'భ్రమదీర నన్నియు భక్షింపవోయి 

లలిని బ్రహ్మబుషిత్వ రాజబుషిత్వ 
ముల గాయపండ్లు నిమ్ముగ మెక్కి దాన 
తనియక వెన్నముద్దలు ముచ్చిలించి 
తిని దిగంబరు6డవై తిరిగిననా6టి 
బడలిక దీజ నీ పరమాన్న మెల్ల 

తొడరి నీ వాచేరతో6 ద్రావవోయి 
కలికితనమున నాంకలి దీరంబోదు 
కులుకుతో నిపుడు సంకోచింపవలదు 
భువి నెన్నందగు భక్ష్యభోజ్యాదులైన 
వివిధపదార్హముల్‌ వింతగా నివుడు 
ముజ్జగంబుల కాదిమూల మైనట్టి 

బొజ్జ నిండంగ నీవు భుజియింపవోయి 


168 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


అన విని తరిగొండ హరి నవ్వి శివుని. 
గని యిట్టులనియె బల్‌ గారడంబునను 
పన్నగాభరణ! యీ పగిది నా తప్పు 
లెన్నెద వెపుడు నిన్నెజు6గనే నేను 

చక్కని పునుక కంచంబు చేపట్టి 
యెక్కడెక్కడ బిచ్చమెత్తిన6 గాని 

ఆంకలి దీరక యలనాండు విషము 
గైకొని మెక్కిన కైవడి గాదు 

ఇప్పు డీ దివ్యాన్న మిష్టంబుగాను 
మెప్పుగా భుజియింపు మేము సూడంగను 
మును నీవు ఘనభూతముల సంహరించి 
దనరార మెక్కి యంతట నైనంగాని 
పరితృప్తి. జెందక పావనుండైన 
చిరుతొండభక్తుని శిశువుమూంసంబు 
భక్షించినటుగాదు బహురుచుల్‌ గాను 
భక్షించు మిప్పు డీ భక్ష్యంబులన్ని 
అనలునింగంటిలో నణంచి యున్నావు 
గనుక నీ కాంకలి ఘనముగా నుండు 
కావున నిచ్చోట గల పదార్దములు 

నీవె బోసేయుము నేండు సిగ్గేల 
యెల్లవా రెజుంగ నీ వీడిగదాని 
కల్లుకుండను ముచ్చుగతి డాంగినావు 
గాన మాలిన్యంబు గల దది పాయు. 
బూని మా యెంగి లిప్పుడు నీవు గుడువు 
అని భుక్తశేషాన్న మతండారగించు 
కనకపాత్రంబులోంగ్రక్కున వైచె 


శ్రీరమాపరిణయము 169 


శంకరు(6డది చూచి సంతసంబంది 
పంకజోదరునితోంబలి౩ నిట్లనుచు 
తోయజనయన! క్షుత్తుకు. దాళలేక 
బోయదా నెంగిలి బోసేసినావు 

కావున దోషంబు గల దది పాయు 
నీవు నా యెంగిలి నే6 డారగించు 

అని హరి పళ్లిరమందు శంకరుండు 
తన భుక్తశేషంబు తప్పక వేసె 

అది సూచి శ్రీవిష్ణు. డానంద మొంది 
మదనారి నీక్షించి మగుడి యిట్లనియె. 
పరమేశ! నీ శీలభావంబు పూర్వ 
మరుదుగా బోయకన్నప్పకే తెలుసు 
నిపుడు నే6 జెప్పిన నిందున్నవారు 
నిపుణత దీపింప నిన్ను నవ్వెదరు 
తనరార నా సహోదరిని బార్వతిని 
గనుంగొని కాతు నీ గౌరవంబిచట 

అని పల్క విని శివుండంబుజోదరుని 
గనుంగొని పఠత్కె నుత్కంఠ నిట్టనుచు 
జలజాక్ష ! వినుము నీ చపలత్వసరణి 
గను6గొన గోపసుందరులకే తెలుసు 
నే నిందు. జెప్పిన నిన్ను నవ్వెదరు 
గాన చెప్పను రమాకన్యను జూచి 
కాచెద నేండు నీ గౌరవంబనుచు 
సూచింవ హరి హరుంజూచి యిట్లనియె 
నిటలాక్ష! వినుము నీ నిశ్చలత్వంబు 
దిటమైన మోహినీదేవికే తెలుసు 


170 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


చలపాది నీ కామ సంకల్పసరణి 
లలిమీజణ బ్రహ్మాదులకు నెల్లందెలును. 
జెలగి యిందామాట చెప్పిన నీకు 
తలవంపులని నేండు తాళియున్నాండ 
అని యిట్లు హరిహరులన్యోన్యముగను 
మొనసి భాషింపుచు మురియు నత్తరిని 
అల హరి భుక్తశేషాన్న భక్షములు 
చెలువొప్పం గైకొని శీతాద్రి తనుజ 
వరుస నచ్చటి పంక్తివారికందరికి 
పరమోత్సవంబున. బంచి వడ్డించి 

సిరి కిట్టులనియె నో చిగురాకుంబోండి! 
శిర మరవాంచి బోసేయకున్నావు 
చక్కరపాంగలి సకలభక్ష్యములు 

మెక్క సంకోచ మేమిటికి నీ విపుడు 
కులుకుముద్దుల పెండ్డికూతుర వీవె 
పొలుపొంద నివియెల్ల భుజియింపవలయు 
అని నవ్వుచుండగా నది చూచి యమున 
పనింబూని హిమ్వశైలబాల కిట్లనియె. 

నే మమ్మ పార్వతి! యీ పసిబిడ్డ 

నీ మాటలన్న నిన్నెవరు మెచ్చెదరు 
పిన్నది నీవు చెప్పినపదార్ద్హములు 
పన్నుగా నొక్షటైన భక్షింవలేదు 
మునుకొని బ్రహ్మాండముల నీనినావు 
కనుక నీ కడు పతిఘనముగానుండు 
అటుగాన భక్ష్యభోజ్యాదు లెన్నైన 
పటుతీవ్రముగ నీవు భక్షింపంగలవు 


శ్రీరమాపరిణయము క్షే71 


కొంకక నీ విందు.గోరినవెల్ల 

నింక వడ్డించెద మివుడారగించు 
అనిన6 బార్వతి నవ్వి యమున నీక్షించి 
యెనలేని ముదముతో నిట్లని పలికె 

నో యత్తగారు! మీ కొనరం గూంతురని 
పాయక మద్దత్తు పట్టంగాంేసి 

బాలిక చిట్లూని పాలచట్టూని 

పాలు ద్రాగ దటంచు. బలికితి రివుడు 
బాలికయైన యీ పరమపూరుషుని 
తాలిమితో6గూర్చి తపమెట్లు చేసె 

పరగ మా యన్నయౌ బ్రహ్మాండమయుని 
గుజుతుగా వలపించుకొన నెట్లు నేర్చి 
విశదంబుగాను భావింప మీ తనయ 
పసిబిడ్డ యెట్లగు బహుసూత్రధారి 

అది యెట్టనంటె మహాసాత్వికుల8 
పాదుపైన గర్వంబు పుట్టింప నేర్చు 
కపటంబుతో కాలగతుల భావించి 
యెపుడు పేదలనైన హెచ్చింపనేర్చు 
మునుకొని హెచ్చించి మోసంబు చేసి 
ధనమదాంధులనైన. దగ్గింపనేర్చు 

నీ పెండ్లికూంతురే యెల్లజాతులను 
చాపల్యమున మించి చరియింవుచుండు 
కావున బసిబిడ్డ గాదు మీ మాట 

లీ వేళల గాదననేల నా కడుపు 

గొప్ప యంటిరి నేను కోరిన వెల్ల 
నిప్పుడు వడ్డింప కేల దాచెదరు 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


అన విని తుంగభద్రాదులు నగుచు 
ఘనపదార్దములన్ని గ్రక్కున. దెచ్చి 
రాసులు వోసి పార్వతిని వీక్షించి 
బోసేయుమన శైలపుత్రి యిట్లనియె. 
నొనర వడ్డించితిరో యత్తగారు 
పనింబూని యాకలి పాయునే దీన 
డీకొని మీరు వడ్డించిన వెల్ల 
ప్రాకటంబుగ నొక్కపంటికి రావు 
పొలుపొంద నను. దృష్తి. బొందింత మనుచు 
పలికితి రదియు దబ్బజలాయె. గాని 
చెలువొప్ప మా యన్న శేషాద్రిమీంద 
పులియోగిరము మంచిపాొంగళ్లు ఘృతము 
పొసంగ దధ్యోదనంబు బకాళభాతు 
నసమానరుచి మనోహరములిడ్డెనలు 
అతిరసంబులు దోసె లప్పముల్‌ వడలు 
ప్రతిలేని శర్కర పరమాన్నములను 
మెచ్చి తా భుజియించు మీ యట్టివారు 
వచ్చిన నన్నమవారిగా నొసంగు 
అటువంటిఘనుండు మీ యల్లురికంబు 
నెటువలె సైరించు నిదియేల చాలు 
'పెనుపొంద మీరింత పేదవారైతె 

ఘన మేమి మీ రమాకన్య నెత్తుకొని 
వెంకటాద్రికి వచ్చి వెలయు మాయన్న 
కంకితముగ వివాహముంజేసి యచట. 
గల పదార్థములు మీ కడుపుల నిండ 


చెలువంబు నిండ బోసేసి రారాదె 


శ్రీరమాపరిణయము 178 


ఉప్పు కప్పలు చేంప లుండు మీ యింట 
తప్పంగ ఘనపదార్దంబు అెక్కడివి 
అప్పుడు డంబార్జమై మమ్ము నిటకు 
రప్పించి కడువులు రట్టు చేసితిరి 
పాలుపొంద మీ భక్ష్యభోజ్యాదు లివుడు 
లలిమీ6ద మాకుంజాలవు నిక్కముగను 
పూని మమ్మును దృప్తి పొందింపలేక 
దీనత్వమున నోడితిరి మీరలనిన 

విని నీలకంఠుండు వికవిక నవ్వి 

తన సతి నీక్షించి తగ నిట్టులనియె. 
పార్వతి! మీ యన్న బ్రహ్మాండకుక్షి 
సర్వభక్షకు6 డిది సత్యంబు గనుక 
కడుపు నిండదు వంటకం బెంతయైన 
కడ6కతో జలధికి. గల పదార్దములు 
ఉప్పుతో సంతతం బూరుచున్నట్టి 
కప్పలు చేంపలు గలవంటి వపుడు 
కావున వారికి గల పదార్దములతె 

యీ వేళ వడ్డింతు రెన్నైన నవియు 
మెండుగా మీ యన్న మెక్కిన కడువు 
నిండు6 దక్కినవెల్ల నీవారగించు 
చెలియ మీ యన్నకు శేషాద్రిమీంద 
కలిగియున్నవి వడ్డికాసులు కనుక 
పేరైన చేరుడుబియ్య మన్నంబు 

సార మింపుగలేని చప్పి డన్నంబు 
కాటువోయిన పంటిగంజిసాదంబు 
మేటిగా బోసేసి మెరయుచునుండు 


1/4 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


అటువంటివారి కీ యలఘుదివ్యాన్న 
మెటువలె సైరించు నిదియేల చాలు 
నిప్పుడు మీ యన్న కిది చాలదంటె 
తెప్పింతు నా మంచి తిరుపణాచాజు 
అని కేరడము. జేసినటువంటి విభుని 
గనుంగొని హిమశైలకన్య యిట్లనియె. 
స్వామి! మా జలజాక్షుసంపద దెలసి 
యీ మాడ్కి మీరంటె యేమి చెప్పుదును 
మా యన్న తిరుపణామధు సంతతంబు 
పాయక భుజియించు భక్ష్యాళితోడ 
తెరగొప్ప నటుగాన తిరుపణాచాజు 
హరికి సయింప వయ్యవి యెందు.గాని 
తెప్పింవు. డటువంటి తిరుపణాచాజు 
మెప్పుగాంగ్రోలును మీ చెల్లె లనిన 

నగి యిట్లు పలికి నా నాగకంకణుండు 
నగజ! మా లక్ష్మి నిట్లనినందు కివుడు 
సుదతి! మీ యన్న చూచుచు నుండంగానె 
యదె చూడు నీ చెంప లదర వేసెదను 
సరవి నా చెల్లెలి సత్కటాక్షమున 
నరులలో మీ యన్న నడిమికి వచ్చె 
అదిగాక గుణహీనుండైనట్టి వాండు 
కుదురుగా నేటికి గుణవంతుండయ్యె 
చెలగి మా చెల్లెలి. జేపట్టెం గనుక 
వెలయు మీ యన్నకు విరి వింత గలిగె 
అంతకు ముందు ముచ్చైె డాంగియుండ 
నింతగా మీ యన్న యెవరికి. దెలుసు 


శ్రీరమాపరిణయము 175 


అన విని తరిగొండహరి మహేశ్వరుని. 
గనుంగొని పల్కె నుత్కంఠ దీపింప 
నందివాహన! నీవు నా సహోదరిని 
మందు6డవై యిన్ని మాట లాడితివి 
మున్ను నా చెల్పెలిమ్ముగ నిన్నుంగలసి 
మన్నించి నీ కింత మహిమ గల్పించె 
అప్రమాణు(ండవు నీవై యుండంగాను 
సప్రమాఖునింజేసి జగతిలో నిలిపె 
అరయ ననాకారివై యున్న నీకు 

మరి సుందరాకారమహిమ గావించె 
వెలయు మా చెల్లెలి వీక్షింపకున్నం 
దెలియదే నీ పరదేశిత్వ సరణి 

అనఘ! నీ చెల్లెలే యధికురాలనుచు. 
దనర నా చెల్లెలి. దక్కువ యనుచు 
పలికితి వపుడెంతాొ (ప్రాఢు(ండవుగను 
నెలవొప్ప వినుమైతె నీ చెల్లెరీతి 
యొనర నుండినచోట నుండక తిరిగి 
జనులను వంచించు చపలాత్మురాలు 
కావు మా శైెలకన్యకసాటి 

యే విధంబునంగల్ల దీ మాట లేల 
అప్పుడు నీవు నెయ్యంబుతో మాకు 
దెప్పింతు నంటివి తిరుపణాచాజు 
తప్పక మాకిట తనివి దీరంగను 
తెప్పించు మది యెంత తెప్పించంగలవొ 
నా కడు పందునైనను నిండకున్న 
నీకు( జంద్రునికళ నిపుడు దాగింతు 


1/76 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


చల్లనితిరుపణాచాజు ద్రావుటనె 
తొల్లిటినుండి చందురునకు నీకు 
తెల్లగా నుండెడి దేహంబు గలిగె 

కల్ల గా దీ మాట కన్య మీ సొమ్ము 
ఇంక మాట్టాడకు మింతియే చాలు 
శంకర బోసేయు సంతసంబునను 
అని పకపక నవ్వె నప్పు డా హరిని 
గనుంగొని పలిః సాగరుండు నవ్వుచును 
జలజాక్ష! నీవును శర్వాణివిభుండు 
బలవంతు లానందభరితు లన్నిటను 
ఒక్క రొక్కరికన్న నుత్తమోత్తములు 
తక్కక మీకు భేదము లేదు గనుక 
మొనసి నవ్వులకు బల్‌ ముచ్చట మీజ 
ననుకొంటి ర మాట లానందముగను 
జలజాక్ష! మితిలేని జలజభాండములు 
పాలుపొంద నెపుడు నీ బొజ్జలో నుండు 
కావున నీకు నాంకలి దీరందృప్తి 
గావింప మేమెంత గలవార మరయ 
మాకు6ంగల్గినయం౦తమాత్ర మీ వేళ 
చేకొని నీవు భుజింపవే యనిన 
జలజాసనాదు లా జలరాశి మాట 
కలరుచు మేలు మేలని మెచ్చిరపుడు 
హరిహరుల్‌ ముదమంది రందరితోడ 
పారిపారి6 దృప్పిగా భుజియించి లేచి 
పరిశుద్దముగం గర ప్రక్షాళనములు 
వెరవొప్ప నయ్యె నా వేళనందరికి 


శ్రీరమాపరిణయము క్ష// 


విలసితలీలల విడెము లిప్పించి 
తలకొని యిష్టకథావినోదముల 
సలలిత వేంకటాచలవాసు.6డనంగ 
నలువొప్పం దరిగొండ నారసింహుండు 
అమిత సంతోషమగ్నాత్ముండై చెలంగి 
కొమరొప్పంగా నందు. గొలువు గూర్చుండె 
శ్రీ వేంకటేశు6 డాశ్రితజనావను.ండు 
పావనాచారుండు బ్రహ్మాండమయుండు 
పన్నగశయనుండు భవవిదూరుండు 
నన్నేలు తరిగొండ నారసింహుండు 
అంత నచ్చటనుండి హాటక కలశ 
మెంతయు. బ్రీతితో నెలమి నెత్తుకొని 
వేజొక్కవిడిదికి వేడ్కతో నరిగె 

నా రీతి దెలిసి గంగాదు లైనట్టి 
సాగరాంగన లెల్ల సకలోత్సవముల 
వేగ శ్రీలక్ష్మిని వెంటంబిల్బుకొని 
వింతగా హరియున్న విడిదికి. బోయి 
సంతోషమున రమాసతిచేత నపుడు 
విహితంబుగా నాదివిష్ణుదేవునకు 
రహిని సర్వోపచారములు చేయించి 
పిలువు నీ పతి నని గ్రేరేపందాను 
కిలికించి తాపాంగకించిదానమిత 
యగుచు నాయకుని మోమల్లనంజూచి 
వగ గుల్కంబిలిచె నవ్వనిత యిట్లనుచు 
జలజాతనయన! నా స్వామి యిచ్చటికి 
యలసి వచ్చిన దేమి యాన తీవోయి ! 


1/8 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


నిపుణత్వ మెజుంగక నే నిందు6 జేయు 
నపచారములకు నీ వలిగి వచ్చితివా 
వెలయ మజ్జనకు నివ్వేసాలచేత 
నళికింప6 దలంచి నేండలిగి వచ్చితివా 
నెట్టన మా తల్లి నీకు వడ్డించి 

నట్టి యన్నము చాల కలిగి వచ్చితివా 
ప్రాకటంబుగ సర్వభక్ష్యాళి మెక్కి 
యాంకలి దీర కిట్లలిగి వచ్చితివొ 
పన్నుగా. జెల్లెలౌ పార్వతి కచట 
నన్నంబు సాల కిట్టలిగి వచ్చితివా 
తిరుపణాచాజెన6 దెప్పింతు ననిన 
హరుని వాక్యముల కిట్లలిగి వచ్చితివా 
పేదవారింటిలోంటబెండ్షి యాడితిని 
యాదాయ మే మని యలిగి వచ్చితివా 
అనఘ! పెండ్డికిందీసి నప్పెట్లు దీర్తు 
నని విచారమున నిట్లలిగి వచ్చితివా 
సారిదిగా వడ్డికాసులు గూడంబెట్టి 

పరగ వరాల నేర్పజుప వచ్చితివా 

చాల నీ కుపదలు సమకూర్చంగలము 
లే లక్ష్య మేమింక లేచి రావోయి 
బుస్సుబుస్సున నల్కయబూని వచ్చితివి 
లెస్సాయె నింకంజాలు లేచి రావోయి 
బాలుని రీతి నిబ్బంగి నల్గుదురె 
లీలావినోదుండై లేచి రావోయి 
యెలమి మాలోందప్పు లెన్ని గల్గినను 
తొంలగి రాందగునె ముద్దుల స్వామి యిపుడు 


శ్రీరమాపరిణయము 179 


అపరాధములు గాచు నటువంటి నీకు 
కపట మెమిటికింజక్కని ముద్దుసామి 
తటుకున వెన్నముద్దలు ముచ్చిలించి 
నటువలె౮/గలశ మిందవలీలగాను 
చెలంగుచు నేండు ముచ్చిలి తెచ్చినావు 
వలనొప్ప శివుండు నవ్వండె ముద్దుసామి 
మొనసి నీ కంచంబు ముచ్చిలించుటకు 
పనింబూని బలు నగుబాట్టయ్యె ననుచు 
సిగ్గుతో పార్వతి శివుంజూచి వెజచి 
తగ్గుచున్నది సహోదరి దిక్కు చూడ 
శివుండు చంద్రుండు నీవు చేసినపనికి 
యవిరళంబుగ జాల హాస్యంబు సేయ 
తలచుచున్నా రింక దయజేసి లేచి 
నెలవొప్ప రావోయి నీకు మైక్కెదను 
మహనీయ! శేషహోమము(6 జేయవలయు 
విహితంబుగా లేచి వేగ రావోయి 
యెదురు సూచెదరు బ్రహ్మేంద్రాదు లచట 
సదమలచరిత నా స్వామి రావోయి 
నలువొప్ప నెట్లైన నన్ను మన్నించి 
సలలితహృదయ! నా స్వామి రావోయి 
అని యిట్లు ప్రార్దించునటువంటి సతిని 
గని హరి దరహాసకలితాస్యు. డగుచు 
యిందిర కరపద్మ మింపొంద౦ బట్టి 
యందుండి కదలి మహావైభవమున 
వచ్చి తత్పూర్వవివాహపీఠమున 
'హెచ్చుగా6 గూర్చుండి యిందిరతోడ 


180 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


మహనీయ శేషహోమముంజేసి యపుడు 
సహజంబులై చెల్లు సకలకృత్యములు 
వరుసగా నెరవేర్చి వరలగ్నమందు 

హరి తోయధిని జూచి యమర నిట్లనియె 
మామ సోముడు మీరు మా యత్తగారు 
శ్రీమహాలక్ష్మిని జెలంగి తోడ్కొనుచు 

అజ రుద్ర నిర్ణరేంద్రాదులతోడ 
భుజగశ్రైలమున కిప్పుడు వచ్చి యచట 
గల విశేషములు మీ కన్నుల. జూచి 
యలర మీ సుతను మమ్మాశీర్వదించి 
మగుడ వత్తురు రండి మా వెంట ననంగ 
యగజాధిపతి ముఖ్యులంద జా రీతి. 
బ్రియముతో రండని పిలువ6గా జలధి 
భయభక్తు లెసగ6 దప్పక సమ్మతించి 
వివిధభూషణములు వివిధాంబరములు 
వివిధంబులగు వస్తువితతులు దెచ్చి 
హరికి రమాకన్య కవుడు నొప్పించి 
మజి మజీ సంతోషమగ్నుండై చెలంగి 
హరి పద్మభవ నిర్జ్ణరాదుల వారి 
వరవధూమణులను వరుస. బూజించి 
బహురత్త భూషణాంబరము లర్పించి 
సహజంబుగాను శ్రీసతికి వేడుకను 
పరగ ముత్యపుటొడింబ్రాలు గట్టించి 
మురిపంబు మీజ నా ముద్దుపట్టికిని 
అరణంబుగాను దివ్యాశ్వబృందముల 
కరి రథావళులను గల పదార్థముల 


శ్రీరమాపరిణయము 181 


దాసదాసీజన తతులతో నిచ్చి 
వాసుదేవునివెంట వచ్చె నత్తజిని 
అలరార బ్రహ్మరుద్రాదులందుండి 
నలువొప్ప నిజవాహనము లెక్కి రపుడు 
సంతోషచిత్తు(డై జలజలోచనుండు 
వింతగా నందణ వేడ్క6ందోడ్కొనచు 
అతివతో గరుడవాహనముపై నెక్కి 
హితబంధుజన పురోహితులు సేవింప 
తొలంగక మంగళతూర్యముల్‌ మొరయ. 
జెలువంబు రెట్టింప శేషాద్రి. జేరి 
సులలిత మైనట్టి శుభలగ్నమందు 
వెలయంగా నగరు ప్రవేశించి యచట 
పోండిమితో నంత6 బురహరాదులకు 
వేడుక దీపింప విందు చేయించి 

పరగ శ్రీ పార్వతీపరమేశ్వరాది 

వర దంపతుల కల్ల వరుసగా నపుడు 
తనరార6 జందనతాంబూలములను 
కనకాంబరములను గరుణ నిప్పించి 
హరి వీడుకొల్ప బ్రహ్మాదు లందుండి 
మురియుచు నిజపురంబులయజేరి రంత 
జలరాశి పైనమై జలజాక్ష! మాకు 
'సెలవిమ్ము కలుములచెలితోడ ననిన 
నో మామ! మీ కన్య నొక క్షణంబైన 

నీ మీ6ద విడిచి నే నిందుండలేను 
అటుగాన సిరిని నే నంపంగాంజాల 
నెటులైన నోర్చి నీ వింళంబోయిరమ్ము 


182 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


అని హరి పల్కంజింతాక్రాంతు6 డగుచు 
వనధి యిట్లనియెను వనజాక్షు. జూచి 
శ్రీవన్నగాద్రీశ! చిదచిద్ద్యయేశ! 
పాపాహివిహగేంద్ర! పటుకృపాసాంద్ర!! 
సర్వేశ్వరు6డ వీవు సర్వాత్మ వీవు 
సర్వసాక్షివి నీవు సద్ర్రహ్మ వీవు 

కావున నీ వెజుంగనినీతి గలదె 
భావింప శ్రీసతి ప్రొఢ గా దివుడు 

యీ పసిబిడ్డ నిందిరవుగా నుంచి 

యీ పట్లంబోను కాళ్లెట్లాడు మాకు 
నివుడె మమ్మెడంబాసి యీ చిన్నిబాల 
నివుణత్వమున నిందు నిలువ నెట్టోవు 
మాయింట నాటలే మరగిన యబల 
మీ యింట6 బనులలో మెలంగ నెట్లోవు 
పాసగ బ్రహ్మాండరూవుని నొప్ప మిమ్ము 
విసువక సేవించువిధము లే మెజుంగు 
చాల. దల్లులచెంత6 జనవుగా నుండు 
నీ లేమ భయభక్తులెజు6గునే యిపుడు 
కావున దయచేసి కమల! నీమాటు 

మా వెంట నంపవే మహితాత్మ|యనిన 
వనజోదరుండు నవ్వి వకుళమాలికను 
కనుసన్న సేసి సాగరుదిక్కుంజూపె 
వకుళమాలిక హరివాంఛితం బెజి6గి 
యకలంకముగం బల్కె నచ్చి నీక్షించి 
జలధి! నీ బహుజన్మసంస్కారమహిమ 
వలన నియ్యాదిదేవత కూంతురయ్యె 


శ్రీరమాపరిణయము 1838 


వేదాంతవేద్యు.డై విశ్వాత్ముండైన 
ఆదిమహావిష్ణు వల్లుండై వెలసె 

కావున నీ భాగ్యగౌరవ మహిమ 
భావించందరమె యా బ్రహ్మకునైన 
నెమ్మది నటుగాన నీవు నీ సుతను 
సమ్మతి నుంచు మీ స్వామి చెంగటను 
అలర మీ కన్ననే నధికంబుగాను 
కలుములచెలి నిందు గారవించెదను 
హరికటాక్షము గల్గునవుడు మీ సుతకు 
గురుసాఖ్యములకు. దక్కువ లేదు గనుక 
సంతోషమున రమాసతిని మా స్వామి 
చెంతనే నిల్పుండీ చింత యేమిటికి 
అనఘ! యీ స్వామి చిత్తానుగుణ్యమున 
మనకు వర్సించుట మర్యాద యనిన 
సాగరు6 డా మాట సమ్మతించుకొని 

వేగ భార్యలకు నవ్విధము బోధించి 
అమ్మ! రమ్మని సిరి నంకపీఠమున 
నెమ్మదితో నుంచి నెమ్మోము నిమిరి 

ఓ యమ్మ! యిచట నిన్నుంచి పొమ్మనుచు 
మాయల్లుంజైన యీ మధుసూదనుండు 
పలుకుచున్నాండు నీ పతియాజ్ఞలోనె 
నిలువు నీవిచ్చటనే సమ్మతమున 
కలకంఠి! నీ పతి కనుసన్న లోనె 
మెలంగుచు మాకు నెమ్మిని గీర్తి దెమ్ము 
వనజాక్షి! యిచ్చటి వకుళమాలికను 
మనము రంజిల్లంగా మన్నింపుచుండ 


184 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


పతి సేవ్యుండెవుడు కోపము చేసినపుడు 
హితవులు సెప్పి నవ్వెలమి. దోంపించు 
పన్నుగా వచ్చిన భక్తకోటులకు 
నన్నపానము లిచ్చి యవుడాదరించు 
అలరి మున్పటిరీతి నాట్ట్లాడవలదు 
పొలుపాొందంబెత్తనంబు వహించియుండు 
పరగ నింతైన లోభగుణంబు లేక 
వరము లందరికి నవారిగా నిమ్ము 
వెలయ నీ పతి యొకవేళ నవ్వులకు. 
జెలంగి తగ్గించి హెచ్చించినంగాని 

కలగ కత్తజిని తగ్గక హెచ్చకపుడు 
పాలుపవుగా నొక విధంబున సేవసేయు 
మకుటిలానందాత్ముండై నందువలన 
నొకవేళ సంతోష ముప్పాంగంగాను 

నీ పతి పరభామినీసక్తు.డైన6 
గోపంబులేక మక్కువను మన్నించు 
మొనర నహంకార మొకవేళనైన 
జనియింప నీకు నీ స్వాంతంబునందు 
పరగం గాంతల౩ల్లం బతిభక్తిదక్క 
నిరతంబు మజి యొక్కనియమంబు గలదె 
వరపతివ్రతయైన వనితకు జగము 
కరతలామలకంబుగా. గానవచ్చు 
కావునంబతిభక్తి ఘనముగా నాత్మ 
భావించి నీవు నీ పతింగొల్పియుండు 
యీ పరమాత్మున కిల్దాలవైన 

నీ పుణ్యమహిమ వర్ణింప నా వశమె 


శ్రీరమాపరిణయము 185 


తల్లి! నే నినుంగాంచి ధన్యుండనైతి 
చల్లంగా వర్టిల్లు సర్వకాలంబు 
పాొలుపాొంద మే మింకం బోయి వచ్చెదము 
నిలువు నీ పతిచెంత నీవు వేడుకను 
అని బుజ్జగించి నెయ్యంబు రెట్టింప 

తన వధూమణుల నందర. బేరం బిలచి 
వారిచే శ్రీరమావనిత కావేళ 

కూరిమి బహు రత్నకోటు లిప్పించి 
మురువొప్పంగౌస్తుభముఖ్యసన్మణులు 
హరికి సమర్పించి యతిభక్తిం బెంచి 
చెలువొప్పంజక్రికి సిరి నొప్పగించి 
బలుజాలి మాలితో6 బలికి నిట్టనుచు 

శ్రీ శేషగిరివాన! చిరదరహాన।! 

వాసిగా నా మీద వాత్సల్య ముంచి 
పసిబిడ్డయైన నా పట్టిని నీవు 
కుశలంబుగా నేలుకొనుచు సత్కృపను 
తప్పాప్పులను దిద్ది దయను మన్నించి 
యుప్పతింపక ప్రోచు టుచిత మీ సతిని 
నీలనిభాకార! నీళ్లలో ముంచు 

పాలలో ముంచు నీ భార మీ మీ6ద 
అని యొప్పంజెప్ప. జింతాక్రాంతు.డైన 
వనధి కిట్లని పల్కె వాసుదేవుండు 

ఓ మామ! మీ పట్టి నుచితంబుగాను 
(ప్రేమతో మీరు చెప్పిన చందముననె 
పరిపాలనముంజేతు ప్రఖ్యాతిమీజ 
నురమునందిడుకొని యుందు సంతతము 


186 


శ్రీ వేంకటేశ్వర లఘుకృతులు 


స్వాంతంబులో నీవు సంతసంబందు 
చింతింప వలదని చెప్పి శ్రీసతిని 
మన్నించి కౌస్తుభమణితోడ నవుడు 
పన్నుగా వక్షంబు పైన నుంచుకొనె 

అంత సాగరునకు నతని భార్యలకు 
సంతోష మెస6గ నా జలజాంబకుండు 
బహుదివ్యభూషణాంబరము లిప్పించి 
విహిత సత్కరుణతో వీడ్కొల్పె వారు 
నిజనివాసము. జేరి నిరతంబు హరిని 
భజియింపుచుండి రా పద్మాక్షుండిచట 
నెలవుగా నానందనిలయంబునందు 
వలనొప్పంగా శ్రీనివాసాఖ్య నమరి 
అరుదుగా బ్రహ్మోత్సవాదుల మజీయు 
నిరుపమానములైన నిత్యోత్సవముల 
పరముండు సంతోషభరితు6డై చాల. 
బరున నాకర్షించి బహుభాగ్యములను 
వరుసగా. గైకొని వారికి వివిధ 

వరము లిచ్చుచు మహావాత్సల్యమునను 
నా పాలి తరిగొండ నరసింహు6డగుచు 
శ్రీపన్నగాద్రిపై స్టిరముగా వెలసె 

నా పెన్నిధానమై నైజమోక్షంబు 

చూపుచు నను. దన సొమ్ముచేసికొని 
కుదురుగా నన్నేలు గురుండు తా నగుచు 
ముదమొప్పం దత్వార్హములను దెల్పుచును 
అలుమేలుమంగతో నానందముగను 
సులలితలీలల సుఖియింపుచుండె 


శ్రీరమాపరిణయము 187 


అని యిట్లు శేషాచలాధీశుండైన 
కనకాంబరునిపేరం గమలేశుపేర 
వలనొప్పంగా నందవరకులోద్భవుండు 
చెలువొంద నమలవాసిస్టగోత్రుండు 
వసుధలో కాసాలవంశవర్థనుడు 
రసికుండౌ కృష్ణార్యురమణి మంగాంబ 
సుత వెంగమాంబ భాసురభక్తితోడ 
ప్రతిలేని శ్రీరమాపరిణయం బనెడి 
వరకృతి ద్విపదకావ్యముగా రచించి 
నరులెన్నం దరిగొండ నరసింహు.డైన 
సదమలవేంకటాచలపతి దివ్య 
పదయుగళికి సమర్పణము గావించె 
కోరి సుబ్రహ్మణ్యగురు కటాక్షమున 
సారమై యీ కృతి సార్వకాలంబు 
భూచక్రమున మహాపుణఖ్యులు చదువ 
నా చంద్రతారార్కృమై యుండు.6గాత! 


శల లల లే ల 


శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజయపీఠం ద్వారా 


ప్రచురింపబడిన [గ్రంథములు 


య తెలుగుమెజుగులు 

ల కావ్యమంజరి 

8. అన్నమాచార్యచరిత్రపీఠిక 

త్త సింహావలోకనము 

ర్‌. పూలవిందు 

6. ప్రజ్ఞాప్రభాకరము-గురుపూజ 

7 _వేటూరిప్రభాకరశాప్రి వాజయసూచిక 
వ కేయూరబాహుచరిత్ర 

9, శ్రీ వేంకటేశ్వర స్తుతిరత్నమాల 

10.  వేటూరివారి పీఠికలు మొదటిభాగం 
11. వేటూరివారి పీఠికలు రెండవభాగం 
12. _ చాటుపద్యమణిమంజరి 1వ భాగము. 
18. _ చాటుపద్యమణిమంజరి 2వ భాగము. 
14 సుభద్రా కళ్యాణము 

15. సుగ్రీవ విజయము. 


16. బసవపురాణము 
(బసవోదాహరణమును అనుబంధంగా) 


2008 
౨0068 
20068 
౨009 
౨010 
2011 
౨012 
౨012 
2013 
౨013 
౨013 
2013 
2013 
౨013 
2013 


2013 


